716 


జ విభాగయోగము 


am 


ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి 


(13-20) 


వికారాంశ్చ గుణాంశ్సెన విద్ధి ప్రకృతిసంభవాన్‌ 


(మనోబుద్ధీంద్రియాదుల) 


ప్రకృతిని, పురుషుని ఉభయులను అదిలేనివారినిగ నెజుంగుము. 
వికారములను, (సత్త్వర జస్తమో) గుణములను ప్రకృతివలన గలిగినవిగా నెజుంగుము. 


లా 
శ్రీ భగవద్గీత 


అథ త్రయోదశో౭_ధ్యాయః 
పదుమూడవ అధ్యాయము 
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగః 
కేతక్షేతజ్త విభాగయోగము 
ఈ అధ్యాయము యొక్క పేరు :- 


“క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము” - క్షేత్రమనగా శరీరము. క్షేత్రజ్ఞుడనగా ఆత్మ, జీవుడు వాస్తవముగ 
క్షేత్రజ్ఞుడేకాని క్షేత్రముకాదు. కాని అజ్ఞానకారణమున తాను క్షేత్రమని తలంచి జీవుడు దుఃఖముల 
ననుభవించుచున్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు (ఆ 
క్షేత్రమునెజుగు ప్రత్యగాత్మ చిన్మయరూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండిటియొక్క 
స్వభావములు వివరింపబడి, కలిసియున్నట్టి వానియొక్క విభజనమును (విభాగమును) గూర్చి తెలుపబడిన 
అధ్యాయమగుటచే దీనికి క్షే త్రక్షే త్రజ్ఞ విభాగయోగమను పేరు గలిగెను. 


ఈ అధ్యాయమందలి ప్రధాన విషయములు :- 


(1) క్షేత్రక్షేత్రజ్ఞులయొక్క స్వరూపవివరణము - (1ళ్లో॥ నుండి - 7 ళ్లో॥॥ వజకు) 
(2) అమానిత్వాది జ్ఞానగుణములు - (8 ళ్లో॥ నుండి - 12 జ్ల॥ వజకు) 
(3) జ్లేయవస్తు ప్రతిపాదనము - (13 ళ్ల॥ నుండి - 18 ళ్లో॥ వఅకు) 
(4) ప్రకృతి, పురుషుల వర్ణనము - (19 ళ్ల॥ నుండి - 35 శ్లో! వణకు) 


పూర్వాధ్యాయముతో ఈ అధ్మాయమునకు గల సంబంధము :- 


క్రిందటి అధ్యాయమున శ్రీకృష్ణపరమాత్మ సగుణ బ్రహ్మయొక్క ఉపాసననుగూర్చియు, భక్తునియొక్క 
లక్షణములనుగూర్చియు అర్జునునకు బోధించిరి. కాని నిర్గుణబ్రహ్మముయొక్క తత్త్వమును గుటించిగాని, 
జ్ఞానసంబంధమైన విచారణను గూర్చి గాని అచట ఎక్కువ ప్రస్తావించలేదు. కావున సగుణబ్రహ్మముయొక్క 
విషయము, వాస్తవభక్తియొక్క స్వరూపము అంతయు నెటీంగిన పిదప వెంటనే అర్జునునకు నిర్గుణవరమాత్మ 
యొక్క తత్త్వమును, జ్ఞానసంబంధమైన విచారణను క్షుజ్ణ్ఞముగ తెలిసికొన కుతూహలముగలిగి, 
వానినిగుటీంచి భగవానుని ప్రశ్నింప అంతట వారు నిర్గుణ పరమాత్మతత్త్వమును, అట్టిపరమాత్మను జీవుడు 
పొందగల్గుటకు ఉపాయములను విపులముగ సెలవిచ్చిరి. తత్త ్యజ్ఞానమునుగూర్చిన జిజ్ఞాసచే అర్జునుడడి గిన 
ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమ గుచున్నది. 


718 గీతామకరందము [13వ అధ్యాయము 


అర్జునఉవాచ :- 
1. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ 
ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. 
అర్జునఉవాచ = అర్జునుడు చెప్పెను - 
టీక:- కేశవ = ఓ కృష్ణా!, ప్రతృతిమ = ప్రకృతిని, పురుషం చ ఏవ = పురుషుని, క్షేత్రమ్‌ = 
క్షేత్రమును, క్షేత్రజ్ఞం ఏవ చ = క్షేత్రజ్ఞునిగూడను, జ్ఞానమ్‌ = జ్ఞానమును, జయం చ = జ్ఞ్లేయమునున్ను 


(తెలియద గినదియగు పరమాత్మను), ఏతత్‌ = వీనినన్నిటిని, వేదితుమ్‌ = తెలిసికొనుటకు, ఇచ్భామి = 
కోరుచున్నాను. 


తౌ:- అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, 
జ్ఞేయమును - వీనినన్నిటిని గూర్చి నేను తెలిసికొన గోరుచున్నాను. 

వ్యాఖ్యా:- _సగుణబ్రహ్మమునుగుజీంచి ఇంతవజకు బాగుగ వినియున్న అర్జునునకు 
నిర్గుణబ్రహ్మతత్త మును దెలిసికొన కుతూహలముజనింప దానినిగూర్చి భగవానుని ప్రశ్నించుచున్నాడు. 
గీతయందలి మొదటి ఆజధ్యాయములు కర్మషట్కమనియు, రెండవ ఆఅధ్యాయములు భక్తిషట్క 
మనియు, మూడవ ఆఅధ్యాయములు అనగా 13వ అధ్యాయము మొదలుకొని 18వ అధ్యాయమువ జికు 
జ్ఞానషట్కమనియు చెప్పబడును. కాబట్టి యిపుడు జ్ఞానసంబంధమైన విచారణ గావింపబడుచున్నది. 
జ్ఞానమార్గావలంబుల కీ యధ్యాయము (13వ అధ్యాయము) అతిముఖ్యమైనది. 


ప్రః- అర్జునుడు వేనినిగూర్చి భగవానునివలన విన గోరెను? 


ఉ:- (1) ప్రకృతి (2) పురుషుడు (3) క్షేత్రము (4) క్షేత్రజ్ఞుడు (5) జ్ఞానము (6) జ్ఞేయము అను నీ 
యాజువిషయములను గుజీంచియు వినదలంచెను. 


అ॥॥ అర్జునుని యాప్రశ్నను పురస్కరించుకొని భగవానుడు ఆతడడిగిన ఆజు విషయములకు 
విపులమగు సమాధాన మొసంగుచున్నాడు - 


శ్రీ భగవానువాచ - 

2. ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. 
శ్రీ భగవానువాచ = శ్రీ భగవానుడు చెప్పెను - 


టీక:- కౌనేయ = కుంతీపుత్రుడవగు ఓ అర్జునా!, ఇదం శరీరం = ఈ శరీరము, క్షేత్రమ్‌ ఇతి = 
క్షేత్రమని, అభిధీయతే = చెప్పబడుచున్నది, ఏతత్‌ = దీనిని యః = ఎవడు, వేత్తి = తెలిసికొనుచున్నాడో, 
తమ్‌ = వానిని, క్లే త్రజ్ఞః ఇతి = క్షేత్రజ్ఞుడని, తత్‌ విదః = వానినిగూర్చి తెలిసినవారు, ప్రాహుః = చెప్పుదురు. 


13వ అధ్యాయము] క్షే తక్షేత్రజ్ఞ విభాగయోగము 719 


తౌ:- శ్రీ భగవానుడు చెప్పెను - కుంతీపుత్రుడవగు ఓ అర్జునా! ఈశరీరమే క్షేత్రమనబడుచున్నది. 
దానిని తెలిసికొనువాడు క్షే త్రజ్ఞుడని క్షేత్ర క్షేత్రజ్ఞుల నెటింగినవారు చెప్పుదురు. 


వ్యాఖ్య:- క్షేత్రమనగా పొలము, భూమి. సస్యమభివృద్ధినొందుటకు, ఫలించుటకు భూమి 
ఆధారభూతమై ఎంతయో సహాయవంతముగ నెట్లుండునో అట్లే జీవుని హృదయాంతరమందలి జ్ఞానబీజము 
అభివృద్ధినాంది కాలాంతరమున మోక్షఫలము నొసంగుటకై ఈశరీరము ఆధారభూతముగనుండును. 
ఏలయనిన, అనేక సాధనానుష్థానములను ఈ శరీరముతోనే చేయవలసివచ్చును. ఇది ధర్మబీజమునకు, 
జ్ఞాన బీజమునకు క్షే త్రముపగిది వర్తించుచున్నది. కనుకనే దీనిని క్షే త్రమనిచెప్పిరి. 

ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒకశక్తి తెలిసికొనుచున్నది (ఏత ద్యోవేత్తి). ఆ ప్రజ్ఞారూపమగు 
వస్తువునే క్షేత్రజ్ఞుడందురు. క్షేత్రమగు శరీరమును తెలిసికొనువాడు ' క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యగాత్మ, 
దేహేంద్రియాది సంఘాతమునకంతకును అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, 
పంచకోశవిలక్షణుడు. జడమగుదానిని జడమగునది తెలిసికొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలిసికొనగలది. ఆ 
ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. “వేత్తి” (ఎటుంగుచున్నాడు) అని చెప్పుటవలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు, 
జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుచున్నది. 

పాలమును చూచువాడు పాలముకంటె వేటుగనుండును. అట్లే శరీరమును (ఉపాధిని) చూచువాడు 
(క్షేత్రజ్ఞుడు) శరీరముకంటె వేజుగనే యుండును. ఆ ప్రత్యగాత్మ దేహమునందున్నను, దేహసాక్షియై, 
జాగ్రత్స్వప్న సుషుప్తులందును మేల్కొనియుండి అంతయు వీక్షించుచున్నది. 


ప్రః- క్షేత్రమనగా నేమి? 
ఉ:- ఈ శరీరమే (ఉపాధియే) క్షేత్రము. 
ప్రః- క్షేత్రజ్ఞుడెవరు? 
ఉ- ఈ శరీరమును (ఉపాధిని) తెలిసికొనువాడే క్షేత్రజ్ఞుడు (చిద్రూపుడగు ప్రత్యగాత్మ). 
అ॥| సమస్త ప్రాణులందును క్షే త్రజ్ఞుడు తానేయని భగవానుడు నుడువుచున్నాడు - 

3. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత 
క్షేతక్షేత్రజయోర్హానం యత్తజ్ఞానం మతం మమ. 


టీక:- భారత= ఓ అర్హునా!, సర్వక్షేత్రేషు = సమస్తక్షేత్రములందును (శరీరములందును), మామ్‌ 

నన్ను, క్షేత్రజ్ఞం చ అవి = క్షేత్రజ్ఞుడనికూడ, విద్ధి = తెలిసికొనుము, క్షేత్రక్షేతజ్ఞయోః = 

త్రక్షే తజ్ఞలయొక్క, జ్ఞానమ్‌ = జ్ఞానము, యల్‌ = ఏదికలదో, తల్‌= అదియే, జ్ఞానమ్‌ = జ్ఞానమని, మమ 
నాయొక్క, మతమ్‌ = అభిప్రాయము. 


1 poh 1 


తౌ:- అర్జునా! సమస్తక్షే త్రములందును (శరీరములందును) నన్ను క్షేత్రజ్ఞునిగ గూడ నెటుంగుము. 
క్లే త్రక్షే త్రజ్ఞులనుగూర్చిన జ్ఞానమేదికలదో, అదియే వాస్తవమగు జ్ఞానమని నా యభిప్రాయము. 


720 గీతామకరందము [13వ అధ్యాయము 


వ్యాఖ్య:- ఈ శ్లోకమున “తత్త్వమసి ముహావాక్యోపదేశమును చేయుచున్నారు. ఇదివజలో 2వ 
అధ్యాయమున “న త్వేవాహం జాతు నాసం ...... (2-12) అను ళ్లోకమం దీప్రకారమే “తత్త్వమసి” 
మహావాక్యోపదేశమును గావించియున్నారు. జీవుడు సాక్షాత్‌ శివుడేయను వరమరహస్యమును భగవాన్లు డిచట 
తెలియజేయుచున్నాడు. క్షేత్రమునందు అనగా దేహేంద్రియాది సంఘాతమునందును (ఉపాధియందు, 
పంచకోశములందు) సాక్షిరూపమున వెలుగొందు ఏ ప్రత్యగాత్మ (జీవాత్మ) కలదో, అది పరమాత్మకంటె 
వేటుకాదనియు, రెండును ఒకటేయనియు నిచట స్పష్టముచేయబడినది. క్షేత్రమును (ఉపాధిని) 
తెలిసికొనువాడైన ప్రజ్ఞారూపుడగు చైతన్యము అనగా క్షేత్రజ్ఞుడు ఎవడుకలడో ఆతనిని “మాం విద్ధి - నన్నుగనే 
తెలిసికొనుముని భగవానుడు కరుణతో బోధించిరి. దీనినిబట్టి సాక్షాత్‌ పరమాత్మ దూరమునగాక, అతి 
సమీపమున, వారివారి హృదయక్షే త్రమున అధివసించుచున్నాడని తెలియుచున్నది. ఇక జీవులు 
దుఃఖపడనేల? సంసారపరితాపమును బొందనేల? వారివారి హృదయస్థానమలంకరించియున్న ఆ దేవ దేవుని 
- దృగ్జృశ్యవివేకముచే చక్కగ తెలిసికొనినచాలును, ప్రత్యగాత్మ నెజింగినచాలును, పరమాత్మ నెటింగినట్లే. 


ఈసత్యమును తెలిసికొనినచో, అనగా తనదేహమందు దేహసాక్షియైై యున్న ప్రజ్ఞ పరమాత్మయే 
(ప్రజ్ఞానం (బ్రహ్మ అని ఎజీంగినచో ఇక జీవునకు అపరిమిత ధైర్యము, ఆనందము కలుగగలదు. 
ప్రపంచమున ఏ యితరవిద్యచేగాని, జ్ఞానముచేగాని ఇట్టి మహద్ధెర్యము జీవునకు కలుగనేరదు. కనుకనే అనేక 
జ్ఞానములు - సంగీతజ్ఞానము, శిల్పజ్ఞానము, రాజకీయజ్ఞానము మున్నగునవి లోకమున నున్నప్పటికిని అన్ని 
జ్ఞానములలోను క్షేత్రక్షే త్రజ్ఞవిభాగసంబంధమగు జ్ఞానమే నిజమైనజ్ఞానమని భగవాను డిచట తెలియజేసిరి. 
ఇంతియే కాదు. “మమ మతమ్‌' - ఇది నానిశ్చితాభిప్రాయము - అని చెప్పుటవలన ఈ వాక్యముయొక్క 
పరమసత్యత్వమును వ్యక్తపటిచినట్లెనది. కాబట్టి సాధకలోక మిట్టి భగవన్ముఖారవింద సంజనిత ప్రతిజ్ఞాపూర్వక 
వచనములందపరిమిత విశ్వాసముకలదై, అట్టి క్లే త్రక్షే త్రజ్ఞవిభాగజ్ఞానమును, దృగ్భృశ్యవినేకమును తక్కిన 
విద్యలకంటె ముందుగా తప్పక సంపాదించి తనలోనే సర్వలోకాధీశ్వరుని ఉనికిని అనుభూత మొనర్చుకొని 
జన్మను కడతేర్చుకొనవలెను. 


మటీయు సమస్తక్షేత్రములందును తాను క్షేత్రజ్ఞుడనని చెప్పుటవలన, శ్రీకృష్ణమూర్తి కేవలము 
మానవమాత్రుడు కాదనియు, సర్వభూతములందు అధిష్టానరూపుడుగ వెలయుచున్న పరమాత్మయే 
యనియు స్పష్టమగుచున్నది. ఇంకను “సర్వక్షేత్రేషు. అని పేర్కొనుటవలన, ఏ ఒకానొక ప్రాణియందో, 
జాతియందో, వర్ణమందోకాక సమస్త ప్రాణికోట్లయందు, బ్రాహ్మణునియందు, చండాలునియందు, 
క్రీమికీటకాదులందు సర్వత్ర సత్తాసామాన్యరూపమున పరమాత్మ వసించుచున్నారని విశదముగుచున్నది. 
“క్షేత్రజ్ఞమ్‌” అని చెప్పుటవలన, పరమాత్మ ప్రజ్ఞారూపుడేకాని జడరూపుడుగాని, శూన్యరూపుడుగాని కాదని 
అర్థమగుచున్నది. 


ప్ర:- సమస్తప్రాణులందును క్షేత్రజ్ఞ రూపమున (ఉపాధిని యెజుంగువాడుగ) వర్తించువాడెవరు? 
ఉ:- సాక్షాత్‌ పరమాత్మయే. 
ప్రః- కాబట్టి పరమాత్మ ఎచటనున్నాడని తెలియుచున్నది? 


ఉ:- _ సమస్తప్రాణులయొక్క హృదయమందు సాక్షిరూపమున _ వెలుగొందుచున్నారని 
తెలియుచున్నది. 


13వ అధ్యాయము] క్షే త్రక్షేత్రజ్ఞ విభాగయోగము 721 


ప్ర:- ఏ ఒకానొక ప్రాణియందే యాతడు నివసించునా? 
ఉ:- కాదు - “సర్వ” ప్రాణులందును. 
ప్ర:- భగవంతుడు జడరూపుడా? శూన్యరూపుడా? 
ఉ:- కాదు, చిన్మయరూపుడు - ప్రజ్ఞాస్వరూపుడు. కనుకనే ఆతనిని “క్షేత్రజ్ఞమ్‌” అని చెప్పిరి. 
ప్రః- ప్రపంచములో వాస్తవమగు జ్ఞానమెయ్యది? 
వ న 


ఉ:- “క్షేత్రక్షేత్రజ్ఞులను విభజించి తెలుపునట్టి జ్ఞానమేదికలదో అనగా దృగ్భృశ్యవివేకము,.- అదియే 
వాస్తవమగు జ్ఞానము - ఇదినా నిశ్చయము” అని భగవానుడు పలికెను. (మతంమమ -) 


అ|| ఈ ప్రకారముగ క్షే త్రక్షేత్రజ్ఞులను గూర్చి సంక్షేపముగ జెప్పి ఇక వానిని గుజించి ఒకింత 
వివరముగ వచించుచున్నాడు - 


4. తళ్టేతం యచ్చ యాదృక్ప యద్వికారి యతశ్చ యత్‌ 

సచ యో యత్రభావశ్చ తతృమాసేన మే శృణు. 

టీక:- తక్టేత్రమ్‌ = ఆ క్షేత్రమ, యల్‌ చ= ఏదియో, యాద్భృక్‌ చ = ఎటువంటిదో, యత్‌ వికారి 
ఎట్టివికారములు కలదో, యతః చ యల్‌ = దేనినుండి యేరీతిగనుత్సన్నమైనదో, నః చ = ఆ 


తజ్ఞుడునుు యః = ఎవడో, యత్‌ ప్రభావః చ = ఎట్టి ప్రభావముకలవాడో, తత్‌ = దానిని (ఆ 
షయము లన్నింటిని), సమాసేన = సంక్షేపముగ, మే = నావలన, శృణు = వినుము. 


vik 8 


తౌ:- ఆ క్లేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టివికారములు కలదో, దేనినుండి యే రీతిగ 
నుత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో, ఎట్టి ప్రభావముకలవాడో ఆ విషయము లన్నింటిని సంక్షేపముగ 
నావలన వినుము. 


వ్యాఖ్య:- భగవానుడు తాను చెప్పబోవు వాక్యములన్నిటియొక్క సారమును ఇచట ప్రారంభముననే 
సూచించిరి. ఎట్లనిన - క్షేత్రమును వికారవంతముగను (యద్వికారి) క్షేత్రజ్ఞుని ప్రభావశీలునిగను | 
(యత్ర భావశ్చ) వర్గించిరి. వాస్తవముగ దేహాదిరూపమగు ఉపాధి పెక్కు వికారములతో గూడి 
నశ్వరమైనదియు, ఆత్మ శాశ్వతమై, అమిత ప్రభావవంతమై వెలయుచున్నదియు నగును. 


“సమాసేన మేళ్ళణు” - ఈ విచారణనంతను సంక్షేపముగ చెప్పెదనని భగవానుడు పలికిరి. ఏలయనిన, 
ఈ దృర్దృశ్యపదార్థ విచారణయంతయు ఒక పెద్ద గ్రంథము, యుద్ధసమయము కావున దానినంతను 
చెప్పుటకు అనుకూలము లేదు. కాబట్టి సంగ్రహముగ చెప్పదలంచిరి. 


అ॥॥ క్షేత్రక్షేత్రజ్ఞ సంబంధజ్ఞానమును ప్రశంసించుచున్నాడు - 


5. బుషిభిరృహుధా గీతం ఛన్గ్లోభిర్వివిధైః పృథక్‌ 
బ్రహ్మసూ త్రషద్నెశ్చెవ హేతుమద్భిర్వినిశ్నితెః. 


722 గీతామకరందము [13వ అధ్యాయము 


టీక:- (ఆ జ్ఞానము) బువిభిః = బుషులచేత, బహుధా = అనేకప్రకారములుగా, పృథక్‌ = 
వేజువేజుగా, వివ్నిధెః = పలువిధములైన, భన్లోభిః = వేదములచేత, గీతమ్‌ = ప్రతిపాదింపబడినది. 
(మతియు) హేతుమద్భి: = హేతువులతో (యుక్తులతో) గూడి, వినిశ్ఞితెః = బాగుగ నిశ్చయింపబడినట్టి, 
(బ్రహ్మసూత్రవదైః చ ఏవ = “బ్రహ్మసూటత్రి వాక్యములచేతగూడ, (గీతమ్‌ = చెప్పబడినది.) 


తౌ:- (ఆక్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానము) బుషులచే అనేకప్రకారములుగా నానావిధములైన వేదములద్వారా 
వేజువేజుగా ప్రతిపాదింపబడినది. మజీయు హేతువులతో (యుక్తులతో) గూడి బాగుగా నిశ్చయింపబడినట్టి 
(బ్రహ్మసూత్రవాక్యములచేతగూడ నయ్యది చెప్పబడియున్నది. 


వ్యాఖ్య: - తాను చెప్పదలంచుచున్న క్షే త్రక్షే త్రజ్ఞ జ్ఞానముయొక్క మహిమను తెలుపుట్లకై భగవానుడు 
అనుభవజ్ఞులగు పరమబుషుల వాక్యములను తార్కాణముగ జూపుచున్నాడు - 


“బుషిభిర్చృహుధాగీతామి - బుషులనగా ఇంద్రియములను జయించినవారు. ఆత్మ 
సాక్షాత్కారమునొందిన మహనీయులు. అట్టివారు దేనినైనను చెప్పినచో దానిలో ఎంతయో సారము, మహిమ, 
గొప్పతనము తప్పక ఉండియుండును. అట్టి బుషులు ఒకసారికాదు, అనేకసార్లు - “బహుధా” 
పలువిధములుగ ఆ జ్ఞానమునుగూర్చి చెప్పిరని వచించుటచే దానికి ఎంతయో ఆధిక్యతగలదని 
స్పష్టమగుచున్నది. 

“హేతుమద్శిర్వినిశ్చతైి - ఆ వ్యాసాది మహర్షులు పలికిన (బ్రహ్మసూత్రాది (బ్రహ్మప్రతిపాదక 
వాక్యములు సామాన్యములుకావు. హేతువాదము (10010, 5019౧09) యొక్క పరీక్షకు నిలుచునవి. 
సహేతుకములైనవి. స్వానుభవముచే లెస్సగ నిశ్చయింపబడినవి కనుకనే “నిశ్చితై అని చెప్పక 'వినిశ్చితైః 
(బాగుగ నిశ్చయింపబడినవి) అని చెప్పిరి. పరమసత్యములని భావము. కాబట్టి శ్రీకృష్ణపరమాత్మ చెప్పబోవు 
ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగజ్ఞానము ఎంతగొప్పదో, దానిపై జనుల కెంతటి విశ్వాసముండవలెనో పై 
భగవద్వాక్యములవలన స్పష్టమగుచున్నది. 


అ|| ఇక క్షేత్రముయొక్క స్వరూపమును వివరించి చెప్పుచున్నాడు - 


6. మహాభూతాన్యహజ్మారో బుద్దిరవ్యక్త మేవ చ 
ఇన్టియాణి ద్దశెకం చ పజ్బు చేన్దియగోచరాః. 


ra ఇచ్చాద్వేషస్సుఖం దుఃఖం సజ్ఞాతశ్చేతనా ధృతిః 
ఏతళ్టేత్రం నసమాహునాోనపికాత ముదాహృతమ్‌. 


టీక:- మహాభూతాని = పంచమహాభూతములు, అహజ్కారః = అహంకారము, బుద్ధిః = బుద్ధి, 
అవ్యక్టం ఏవ చ = మూలప్రకృతియు, దళ ఏకం చ ఇన్టియాణ్‌ = పంచజ్ఞానేంద్రియములు, 
పంచకర్మేంద్రియములు, మనస్సాకటి - మొత్తము పదునొకండు ఇంద్రియములు, ఇం[ద్రియగోచరాః పబ్బ 
చ= (శబ్దస్పర్శాది) ఇంద్రియవిషయము లైదు, ఇచ్చా = కోరిక, ద్వేషః = ద్వేషము, సుఖమ్‌ = (దృశ్య) 
సుఖము, దుఃఖమ్‌ = దుఃఖము, సజ్ఞాతః = దేహేంద్రియాదుల సముదాయము, చేతనా = తెలివి 


46 


13వ అధ్యాయము] క్షేతక్షేత్రజ్ఞ విభాగయోగము 723 


(వృత్తిజ్ఞానము), ధృతిః = ధైర్యము (అను), ఏతత్‌ = ఈ, సనికారమ్‌ = వికారములతోగూడిన, క్షేత్రమ్‌ = 
క్షేత్రము, సమాసేన = సంక్షేపముగా, ఉదావృతమ్‌ = చెప్పబడినది. 


తౌ:- పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, పదునొకండు ఇంద్రియములు 
(దశేంద్రియములు+మనస్సు), ఐదు ఇంద్రియవిషయములు (శబ్దస్పర్శాదులు), కోరిక, ద్వేషము, 
సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి (వృత్తిజ్ఞానము), ధైర్యము, అను 
వీనిసముదాయమై, వికారసహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది. 


వ్యాఖ్య:- క్షేత్రమనగా కేవలమొక స్థూలదేహమేకాదు. సమస్తదృశ్యమున్ను క్షేత్రమే. స్థూల సూక్ష్మ 
పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అతిసూక్ష్మమగు అవ్యక్తము (మూల ప్రకృతి) కూడ క్షేత్రము క్రిందకే 
లెక్కకు వచ్చును. మనస్సు, బుద్ధికూడ క్షేత్రమునకు చెందినవే కావున వాని వృత్తులగు ద్వేషాది దుర్వృత్తులు, 
ధృత్యాది సద్వృత్తులుకూడ క్షేత్రము క్రిందనే లెక్క వేయబడినవి. దృశ్యరహిత నిస్సంకల్పాత్మస్థితియందు ఆ 
ధైర్యాదిసద్వృత్తులనుగూడ దాటిపోవలసియుండును. 

“సవికారమ్‌” అని చెప్పబడుటవలన ఈ దృశ్యమంతయు (క్షేత్రము) వికారములకులోనైన దియనియు, 
దృక్‌స్వరూపుడగు క్లే త్రజ్ఞుడొకడే నిర్వికారుడనియు తాత్సర్యము. ఈ క్షే త్రమునందు “సుఖమ్‌ అనునదికూడ 
చేర్చబడియుండుటచే, అట్టి దృశ్యసాఖ్యమునకై అజ్జులుచాచక నిర్వికార ఆత్మసుఖమునకైయే 
యత్నించవలెను. 

“దృశ్యము” క్షేత్రము అనగా సామాన్యముగ ఈ దేహము, ఈ కానుపించు ప్రపంచము అని మాత్రము 
జనులు తలంచుదురు. కాని వాస్తవముగ సూక్ష్మపంచభూతములు, మనస్సు, బుద్ధి మూలప్రకృతికూడ దృశ్యమే 
(క్షేత్రము) యని ఇచట స్పష్టముగ చెప్పబడినది. కాబట్టి విజ్ఞాడగువాడు తాను దృక్‌ -వస్తువగు ఆత్మయే యని 
తలంచి ఈ దేహాదిదృశ్యమును, మనస్సును, బుద్ధిని, కామాది బుద్ధివృత్తులనుగూడ తనకంటె వేటుగ జూచుచు 
వానితో తాదాత్మ్యము నొందక, క్రమముగ వానిని జయించి ఆత్మస్వరూపమున నిలుకడను సంపాదించవలెను. 


భగవానుడు కావించిన క్షేత్రముయొక్క ఈ వివరణము ఆత్మానాత్మవిచారణాపరునకు మిక్కిలి 
ఉపకరించును. ఏలయనిన, సాధకునకు తననుండి దేనిని వేజుపజచవలెనో దీనియందు స్పష్టముగ 
చెప్పివేయబడినది. ప్రపంచమునేకాక, దేహమునేకాక, మనస్సునుగూడ తననుండి వేజుపటిచవలెనను (లేక, 
వేజుగాచూడవలెనను) మహోన్నతమగు అభ్యాసము దీనివలన సిద్ధించుచున్నది. 


ప్రః- క్షేత్రమనగా నెద్దియో తెలుపుము? 


ఉ:-- (1) పంచభూతములు (2) అహంకారము (3) బుద్ధి (4) మూల ప్రకృతి (5) 11 ఇంద్రియములు (6) 
5 ఇంద్రియవిషయములు (7) కోరిక (8) ద్వేషము (9) (దృశ్య) సుఖము (10) దుఃఖము (11) సంఘాతము 
(దేహేంద్రియాదుల సముదాయము) (12) తెలివి (వృత్తిజ్ఞానము) (13) ధైర్యము. 


ప్ర:- క్షేశ్రమెట్టిది? 
ఉ:-- వికారవంతమైనది. 


అ॥| ఇక జ్ఞానమనగా నేదియో ఐదు శ్లోకములద్వారా చెప్పుచున్నాడు - 


724 గీతామకరందము [13వ అధ్యాయము 


8. అమానిత్వమదమ్బిత్వమహింసా క్షాన్తిరార్ణవమ్‌ 
ఆచార్యోపాసనం శౌచం స్థెర్యమాత్మవినిగ్రహః. 

9. ఇన్టియార్డేషు వెరాగ్యమనహంకార ఏవ చ 
జన్మమృత్యు జరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్‌. 

10. అసక్తి రనభిష్వజ్గః పుత్రదారగృహాదిషు 
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. 

11. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ 
వివిక్తదేశ సేవిత్వమరతిర్దనసంసది. 

12. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థ్ధదర్శనమ్‌ 
ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోఇ_న్యథా. 


టీక- అమానిత్వమ్‌ = తన్నుతాను పాగడుకొనకుండుట, అదమ్బిత్వమ్‌ = డంబము లేకుండుట, 
అహింసా = (మనోవాక్కాయము లచే) పరప్రాణులను బాధింపకుండుట, క్షొన్లిః = ఓర్చు గలిగియుండుట, 


ఆర్టవమ్‌ = బుజుత్వము గలిగియుండుట (కుటిలత లేకుండుట), _ఆచార్యోపాసనమ్‌ = 
గురుసేవాతత్సరుడైయుండుట, శౌచమ్‌ = బాహాభ్యంతరశుచిత్వము (శుద్ధి) గలిగియుండుట, స్లైర్యమ్‌ = 
(సన్మార్గమున, _ మోక్షప్రయత్నమున) స్థిరముగా నిలబడుట, _ ఆత్మబినిగ్రహః = మనస్సును 


బాగుగని గ్రహించుట, ఇన్రియార్డేషు = ఇంద్రియవిషయములగు శబ్దస్పర్శాదులందు, ైరాగ్యమ్‌ = విరక్తి 
గలిగియుండుట, అనహంకారః ఏవ చ= అహంకారము లేకుండుటయును, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, 
దుఃఖదోషానుదర్భనమ్‌ = పుట్టుక, చావు, ముసలితనము, రోగము - అనువానివలన కలుగు దుఃఖమును, 
దోషమును మాటిమాటికి స్మరించుట, వుత్రదారగ్భహోదిషు = కొడుకులు (సంతానము), భార్య, ఇల్లు 
మున్నగువానియందు, అసక్టిః = ఆసక్తిలేకుండుట (మటీయు), అనభిష్టుజ్గః = సాహచర్యములేకుండుట 
(వారికి కలుగు సుఖదుఃఖములు తనకే గలిగినట్లు తాదాత్మ్యములేకుండుట), ఇష్ట అనిష్ట ఉపవత్తిషు = 
ఇష్టానిష్టములు (శుభాశుభములు) సంప్రాప్తించినపుడు, నిత్యమ్‌ = ఎల్లప్పుడును, సముబిత్తత్వం చ = 
సమబుద్ధిగలిగియుండుటయు, మయి = నాయందు, అనన్యయోగేన = ఏకా గ్రబుద్ధితో (ఇతరమగు 
దేనియందును మనస్సును చేర్చక), అవ్యభిచారిణీ = చలించనట్టి (ఐకాంతికదుగు), భక్టిః = 
భక్తిగలిగియుండుట, వివికదేళసేవిత్వమ్‌ = ఏకాంత ప్రదేశము( ప్రతిబంధము లేనిచోటు) నాశ్రయించుట, 
జనసంనది = జనసమూహమునందు, అరతిః = ప్రీతిలేకుండుట, అధ్యాత్మ జ్ఞాననిత్యత్వమ్‌ = 
ఆధ్యాత్మజ్ఞానము (ఆత్మనిష్ణ) ఎల్లప్పుడు కలిగియుండుట, తత్త్వృజ్ఞానార్హదర్భనమ్‌ = తత్త్వజ్ఞానముయొక్క 
గొప్ప ప్రయోజనమును తెలిసికొనుట (అను), ఏతత్‌ = ఇది (ఇవియన్నియు), జ్ఞానం ఇతి =“జ్ఞానిమని, 
ప్రోక్టమ్‌ = చెప్పబడినది, యల్‌ = ఏది, అతః అన్యథా = దీనికంటె వేటుగానుండునో, (తల్‌ = అది), 
అజ్ఞానమ్‌ = అజ్ఞానము (అని తెలియనగును). 


13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్జ విభాగయోగము 725 


తౌ:- తన్ను తాను పాగడుకొనకుండుట, డంబములేకుండ, (మనోవాక్కాయములచే) 
పరప్రాణులను బాధింపకుండుట, ఓర్చుగలిగియుండుట, బుజుత్వము (శుద్ధి) గలిగియుండుట, 
(సన్మార్గమున, మోక్షమార్గమున) స్థిరముగానిలబడుట, మనస్సును బాగుగ నిగ్రహించుట, 
ఇంద్రియవిషయములను శబ్దస్పర్శాదులందు విరక్తిగలిగియుండుట, అహంకారములేకుండుట, పుట్టుక, 
చావు, ముసలితనము, రోగము - అనువానివలన కలుగు దుఃఖమును, దోషమును మాటిమాటికి 
స్మరించుట, కొడుకులు (సంతానము) భార్య, యిల్లు మున్నగు వానియందు ఆసక్తిలేకుండుట మటియు 
వానియందు తాదాత్మ్యము లేకుండుట (వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు 
అభిమానింపకుండుట), ఇష్టానిష్టములు (శుభాశుభములు) సంప్రాప్తించినపుడెల్లపుడును సమబుద్ధి 
గలిగియుండుట, నాయందు ( భగవంతునియందు) అనన్యమైన (నిశ్చల) భక్తి గలిగియుండుట, ఏకాంత 
ప్రదేశమును ( ప్రతిబంధములేనిచోటును) ఆశ్రయించుట, జనసమూహమునందు ్రీతిలేకుండుట, 
అధ్యాత్మజ్ఞానము ( ఆత్మనిష్ట్ర నిరంతరము గలిగియుండుట, తత్త్వజ్ఞానముయొక్క గొప్పప్రయోజనమును 
తెలిసికొనుట అను నిదియంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము (అని 
తెలియందగినది). 


వ్యాఖ్య:- ఈ అధ్యాయమునందు జ్ఞానము, జ్ఞేయము అని రెండు చెప్పబడుచున్నవి. జ్ఞానము 
“సాధని, జేయము “సాధ్యము”. పరమాత్మయను లక్ష్యమును జేరుటకు వలసిన నైతిక, ఆధ్యాత్మికసంపత్తియే 
జ్ఞానమని యిచట పేర్కొనబడినది. అట్టి జ్ఞానమునందారితేరనిచో జ్ఞేయవస్తువగు పరమాత్మ నెవరును 
బొందజాలరు. అద్దము నిర్మలముగా నుండినచో మాత్రమే వస్తువు దానియందు చక్కగ ప్రతిబింబించును. 
మాలిన్యముతో గూడియుండినచో కాదు. అట్లే పెక్కుసుగుణములచే విరాజిల్లుచు చిత్తమెపుడు 
అత్యంతనిర్మలము గానుండునో, అపుడే అధిష్థానమగు ఆత్మ దానియందు బాగుగ వ్యక్తముకా గలదు. కాబట్టి 
సాధకుడు ముఖ్యముగ ఈ జ్ఞానగుణములను అభ్యసించుటయందే మొట్టమొదట తన దృష్టిని 
కేంద్రీకరించవలసియుండును. జ్ఞానసహాయముచే జ్ఞేయము దానంతటనదియే సం ప్రాప్తించగలదు. కనుకనే 
గీతయం దనేకచోట్ల భగవాను డీజ్ఞానగుణములను (Morality) ఎక్కువగ ప్రోత్సహించుచువచ్చిరి. ఇచ్చోట 
ఇటువది సుగుణములు పేర్కొనబడినవి. సాధకుడు ఒక్కొక్కదానిని బాగుగ నభ్యసించుచు క్రమముగ 
వానినన్నింటిని తనస్వరూపమున మిళితము చేసికొనవలయును. 


“ఆచార్యోపాసనమ్‌” - గురుసేవ తప్పక చేయవలెనని భగవానుడు నుడుపుచున్నాడు. ఏలయనిన 
దైవానుగ్రహము, గుర్వను గ్రహము అను నీ రెండును లేనిచో మోక్షమార్గమున జనుట కష్టతరము. వారల 
అనుగ్రహము సాధకుని పురో భివృద్ధికి గొప్ప సహాయకారిగ నుండగలదు. 

“శాచమ్‌” -శుచిత్వమునకు గీతాచార్యులు ఎక్కువ ప్రాముఖ్యత నొసంగుచున్నారు ( అనపేక్షశ్ళుచిర్దక్షః 
(12-16) ). బాహ్యాభ్యంతర శౌచము ముముక్షువులకత్యావశ్యకము. బయట గల మురికి, లోపల (చిత్తమున) 
గల మురికి రెండిటిని కడిగివేయవలెను. 


“స్టెర్యమి - భగవన్మార్గమున చంచలత్వము పనికిరాదు. స్థిరమైన నిర్ణయములు గలిగి వానిని చక్కగ 
అమలుప్‌జచవలెను. ప్రపంచదృష్టిగలవారి వాక్యములను విని దైవమందు, ధర్మమందు, పరమార్థ 
నిలయములందు విశ్వాసమును సడలించరాదు. 


“ఆత్మవినిగ్రహః - ఇచట “ఆత్మ అనగా మనస్సు, ఇంద్రియములు అని అర్థము. మనోనిగ్రహము 
NU క్ర ok శ 


726 గీతామకరందము [13వ అధ్యాయము 


ఇంద్రియనిగ్రహము తప్పక సంపాదించవలెను. “నిగ్రహము” అని చెప్పక వినిగ్రహము అని చెప్పుటచే 
ఇంద్రియమనంబులను పరిపూర్ణముగ నిగ్రహించవలెననిభావము. ఏలయనిన, స్వల్పనిగ్రహాదులను 
బలవత్తరమగు మాయ ఎపుడైన పడగొట్టవచ్చును. 

“ఇన్రియార్టేషువై రాగ్యమ్‌” - ఆత్మసాక్షాత్కారమునకు వైరాగ్యము చాల అవసరము. మనస్సు 
శబ్బాదివిషయములపైకి పరుగిడుచున్నచో ధ్యానమందు ఏకాగ్రత కుదరదు. కాబట్టి దృశ్యభోగములనుండి 
మనస్సును అంతర్ముఖముగ మటలించుటకై సాధకుడు వైరాగ్యమును తప్పక ఆశ్రయించవలెను. 


స జన్మమృత్యు జరావ్యాధిదుఃఖ దోషానుదర్శనమి - సామాన్యముగ జనులు వార్థక్యమరణాదులందు 
దుఃఖమును, దోషమును గాంచుదురు. కాని “జన్మ (పుట్టుక) యందుకాదు. ఎవరైన పుట్టినచో 
సంబరపడుదురే కాని దుఃఖింపరు. కాని భగవానుడు పుట్టుకయందును దోషమునే, అనర్థమునే చూడవలెనని 
చెప్పుచున్నారు. ఏలయనిన పుట్టుకవలననే తక్కిన జరావ్యాధులన్నియు ఏర్పడుచున్నవి. కావున జననమరణ 
వార్థక్యాదులందుగల దోషములను మాటిమాటికి చింతనచేయుట ముముక్షువుయొక్క పరమధర్మము. అట్లు 
చింతనచేసి వానినుండి తప్పించుకొనుటక3ై ఆత్మజ్ఞానమును బడయుటకు యత్నింపవలెను. “దర్శనమ్‌” 
అనిచెప్పక “*అనుదర్శనమ్‌” అని చెప్పుటవలన ఆ యా దోషములను మటల మజల విచారించుచుండవలెనని, 
దానిచే వైరాగ్యము, ముముక్షుత్వము తీవ్రముగ ఏర్పడగలవని భావము. కాబట్టి ఈసాధన ముముక్షువులకు 
అత్యంతావశ్యకమని గుర్తెటుంగవలయును. 


“ అసక్తిరన భిష్వజ్గః పుత్రదారగృహాదిషు - “ఆదిషు అను పదములో ధనము, క్షేత్రము, 
మున్నగునవి చేరును. గృహాస్థాశ్రమమునందున్నవారీ వాక్యమును బాగుగ గమనించవలెను. కుటుంబము, 
బంధువులు, ధనము మున్నగునవి ఉండుటలో తప్పులేదు. కాని వానియందు తాదాత్మ్యము - సంసక్తి 
(Attachment) లేకుండవ లెను. 

“నిత్యం చ సమచిత్తత్వమ్‌” - ఇష్టానిష్టములందు సమత్వబుద్ధి ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడు 
ఉండవలెనని “నిత్యం” అను పదముచే సూచితమగుచున్నది. “అనన్యయోగేన” - దైవముతప్ప ఇతరములగు 
దృశ్యవస్తువులనుగూర్చిన సంకల్చములెవ్వియు మనస్సునకు రానీయకుండుటయే అనన్యయోగము. 
భక్తియోగము గాని, ధ్యానయోగము గాని, ఏ యోగముగాని ఈ అనన్యయోగముతో చేరినపుడే 
శక్తివంతముకాగలదు. 


“ భక్తిరవ్యభిచారిణీ” - భక్తిచంచలముగ నుండరాదు. అచంచలమైన భక్తినే ఆశ్రయించవలెను. 
ప్రారంభస్థితిలో అట్టి నిశ్చలభక్తి అనగా నిరంతరము దైవము పైననే మనస్సు నిలుపుట - 
సాధ్యముకాకపోయినను, ప్రయత్నాతిశయముచే అట్టి స్థితిని (ఏకాంత భక్తిని) యెప్పట్లికైనను 
సంపాదించియేతీరవలెను. 


“వివిక్షదేశసేవిత్వమ్‌' - _ ప్రారంభదశలో ప్రాపంచిక _మనస్తత్త్వముగల జనుల వలన 
విక్షేపముకలుగకుండు నిమిత్తము సాధనను ఏకాంతస్థలమున కొనసాగించుట ఉత్తమము. అట్టి 
ఏకాంతస్థలమును వారి వారి గృహమునందును ఏర్పాటుచేసికొనవచ్చును. ఒక ప్రత్యేకమగు గదిని 
ధ్యానాదుల్లై వినియోగించు కొనవచ్చును. 


“అరతిర్జనసంసది* - మొదట దుర్జనసాంగత్యమును వదలి సత్సాంగత్యమును, సత్పురుషుల 


13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 727 


సహవాసమును ఆశ్రయించి, సద్బోధలను బడసి ఆ బోధలను హృదయంగమ మొనర్చుకొనుటకై పూర్ణముగ 
అనుష్టించుటకొజ్లకై జనసమ్మర్దములేని ఏకాంతస్థలమున సాధనచేయవలెను అనియే భావము. అంతియేకాని 
సత్సహవాసము కూడదనికాదు. 

“ అధ్యాత్మ జ్ఞాననిత్యత్వమ్‌” - అధ్యాత్మజ్ఞానము, దైవసంబంధమైన స్మృతి ఎపుడో ఒకానొకవేళ ఉండుట 
చాలదనియు నిరంతరము అట్టి జ్ఞానము హృదయమున వెలుగొందుచుండవలెననియు ఇట 
బోధింపబడినది. రాత్రికాలమున ఏక్షణమున చేతినుండి దీపము తొలగిపోవునో, ఆక్షణముననే 
అంధకారమువచ్చి ఆవరించును. అట్లే జ్ఞానదీపమును జారవిడిచినచో వెనువెంటనే అజ్ఞానతిమిరము ప్రవేశించి 
జీవుని అధోగతికి త్రోసివేయగలదు. కాబట్టి సాధకులు బహుజాగరూకులు గనున్నవారై “ అధ్యాత్మజ్ఞాన 
నిత్యత్వము అను ఈ భగవద్యాక్యమును మజిల మజల స్మరించుచు మాయను దరికి జేరనీయక 
చూడవలెను. 

“తత్త్వజ్ఞానార్థదర్శనమ్‌ - తత్త్వజ్ఞానమును మాటలచే చెప్పుట చాలదనియు, ప్రత్యక్షముగ 
దర్శించవలెననియు, అనుభూత మొనర్చుకొనవలెననియు ఆదేశింపబడినది. 

“అజ్ఞానం యదతోజన్నథా' - ఈ అమానిత్వాది గుణములకు విరుద్ధములైన గుణములన్నియు అనగా 
దంభదర్చాదులన్నియు అజ్ఞానమే యని అర్థము. 


ప్రః- జ్ఞానగుణములేన్ని? అవియేవి? 
ఉ:- జ్ఞానగుణములు ఇరువది. అవి క్రమముగ - 


(1) తన్ను తాను పాగడుకొనకుండుట (2) డంబము లేకుండుట (3) పరప్రాణులను 
హింసింపకుండుట (4) ఓర్పుగలిగియుండుట (5) బుజుత్వముగలిగియుండుట (6) గురుసేవచేయుట 
(7) బాహ్యాభ్యంతరశుద్ధిగలిగియుండుట (8) సన్మార్గమున స్థిరముగా నిలబడుట (9) మనస్సును బాగుగ 
నిగ్రహించుట (10) ఇం ద్రియవిషయములందు విరక్తిగలిగియుండుట (11) అహంకారము లేకుండుట (12) 
పుట్టుక, చావు, ముసలితనము, రోగము - అనువానివలన గలుగు దుఃఖమును దోషమును మాటిమాటికి 
స్మరించుట (13) కొడుకులు (సంతానము), భార్య, యిల్లు - మున్నగువానియం దాసక్తి లేకుండుట (14) 
మటియు వానియందు తాదాత్మ్యము (వారి దుఃఖాదులు తనకు కలిగినట్లు అభిమానము) లేకుండుట (15) 
ఇష్టానిష్టములు  కలిగినపుడెల్లపుడును _సమబుద్ధిగలిగియుండుట _ (16)  భగవంతునియందు 
అనన్య భక్షిగలిగియుండుట (17) ఏకాంత ప్రదేశము నాశ్రయించుట (18) జనసముదాయమునందు 
ప్రీతిలేకుండుట (19) నిరంతరము అధ్యాత్మజ్ఞానముగలిగియుండుట (20) తత్త్వజ్ఞానముయొక్క గొప్ప 
ప్రయోజనమును తెలిసికొనుట - అనునవి అయియున్నవి. 


ప్రః- అజ్ఞానమనగానేది? 
ఉ:- వీనికి వ్యతిరేకమైనదియంతయు అజ్ఞానమే. 


ఆ॥| ఇంతదనుక “జ్ఞానమును గూర్చి చెప్పి ఇక జ్లేయమనగా నెద్దియో ఆటుళ్లోకములద్వారా 
తెలియజేయుచున్నాడు - 


728 గీతామకరందము [13వ అధ్యాయము 


13. జ్ఞేయం యత్తత్రవక్ష్యామి యజ్ఞాత్వా౭_మృతమశ్చుతే 
అనాదిమత్సరం బహ్మ న సత్తన్నాసదుచ్యతే. 


టీక:- యల్‌ = ఏది, జయమ్‌ = తెలియదగిన బ్రహ్మస్వరూపమో, యల్‌ = దేనిని, జ్ఞాత్వా = 
తెలిసికొని (మనుజుడు), అమ్భుతమ = మోక్షమును (అమరత్వమును), అళ్సుతే = పొందుచున్నాడో, తల్‌ = 
దానిని, (ప్రవక్ష్యామి = బాగుగచెప్ప బోవుచున్నాను, అనాదిమల్‌ = ఆదిలేనట్టి, పరం(బహ్మ = 
పర(బ్రహ్మమన బడు, తత్‌= అది, సత్‌= సత్తని (ఉన్నదనిగాని), న ఉచ్యతే = చెప్పబడదు, అసత్‌ న (ఉచ్యతే) 
= అసత్తనియు (లేదనిగాని) చెప్పబడదు. 


తౌ:- ఏది తెలియదగిన (బ్రహ్మస్వరూపమో, దేనిని తెలిసికొని మనుజుడు అమృతస్వరూపమగు 
మోక్షమును పొందుచున్నాడో అద్దానిని బాగుగ చెప్పబోవుచున్నాను. ఆదిలేనట్టి పరబ్రహ్మమునబడు అయ్యది 
సత్తనిగాని (ఉన్నదనిగాని), అసత్తనిగాని (లేదనిగాని) చెప్పబడదు. 


వ్యాఖ్య:- ఇక్కడనుండి మొదలుకొని ఆటుళ్లోకములవజకు బ్లేయమగు పరమాత్మ స్వరూపమును 
వర్ణించుచున్నారు. జ్ఞానమాత్రముతో సంతృప్తినొందక జేయమునుగూడ ప్రతివారును తప్పక పొందితీరవలెను. 
మొదట దుర్గుణములను పోగొట్టుకొని సద్గుణములను అలవాటు చేసికొనవలెను. తదుపరి ఆ 
సద్గుణములనుగూడ దాటి నిర్గుణపరమాత్మసన్నిధికి జేరవలెను. అదియొక్కటియే పూర్ణస్థితి. తక్కినవన్నియు 
అపూర్ణస్థితులేయగును. ఇట్టి జ్లేయతత్త్వమునుబోధించు మతములు లోకమున చాల అరుదు. ఏలయనిన 
మతములలో అనేకములు సద్గుణములను (£10109) మాత్రము బోధించునవే అయియున్నవి. అట్టిస్థితి 
మంచిదేకాని చాలదు. సాధకుడు సద్గుణ ప్రభావముచే విశుద్దాంతరంగుడై, అంతటితో తృప్తినొందక ఇంకను 
పైకిపోయి కేవలము జ్ఞేయవస్తువగు పరమాత్మతో టి తాదాత్మ్యమును బొందవలెను. అదియే జీవుని చరమస్థితి. 
అట్టిస్థితిని జేరువజికును సాధన నెవరును వదలరాదు. కావున గీతయందు భగవానుడు జ్ఞానగుణములతో 
పరితృప్తినిబొందక జ్ఞేయమును గూడ జెప్పి జీవుని అద్వైత తత్త్వముల మూడింటిని బోధించుటవలన నిది 
పరిపూర్ణశాస్త్రమని విజ్ఞులు పలుకుచున్నారు. 


“ప్రవక్ష్యామి” - లెస్సగా జెప్పుచున్నాను - అధ్యాత్మ బోధయందు శ్రీకృష్ణపరమాత్మయొక్క అపరిమిత 
ఉత్సాహము ఈ పదముచే ద్యోతకమగుచున్నది. 


“యజ్ఞాత్వాఇఒమృతమశ్చ్నుతే' - జ్ఞేయవస్తువగు పరమాత్మనెజింగినచో కలుగబోవు గొప్ప ఫలితము 
ముందుగానే తెలిసియున్నచో దానిని పొందుటకై సాధకుడు ఆనందముతో, ఉత్సాహముతో ముందునకు 
బయలుదేరగలడు. కనుకనే భగవాను డిచట జ్ఞేయస్వరూపమును వర్ణింపబోవుచు ముందుగనే 
దానిఫలితమును చెప్పివైచిరి. అమృతత్వమే, మోక్షమే దానిఫలితము. అహా! ఎట్టి మహత్తర ఫలితము! చిన్న 
చిన్న ప్రాపంచిక వస్తువులపై పెనగులాడుటకంటె మహోన్నతమైన ఈ జ్ఞేయవస్తువును పొందుటకై జీవుడేల 
కృషిసలుపరాదు. 

“న సత్తన్నాసదుచ్యతే' - అది సత్తుకాదని చెప్పుదాని భావము దృశ్యవస్తువువలె గోచరము కాదనియే. 
అంతియేకాని అదిలేదని భావముకాదు. 


13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 729 


14. సర్వతః పాణిపాదం తత్సర్వతో౭౬_క్షి శిరోముఖమ్‌ 

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. 

టీక:- తల్‌ = అది (ఆ బ్రహ్మము, ఆత్మ), సర్వతః = అంతటను, పాణిపాదమ్‌ = చేతులు, 
కాళ్ళుగలదియు, సర్వతః = అంతటను, అక్షిశిరోముఖమ్‌ = కన్నులు, తలలు, ముఖములుగలదియు, 


సర్వతః = అంతటను, (ుతిమల్‌ = చెవులుగలదియు నయి, లోకే = ప్రపంచమునందు, సర్వమ్‌ = 
సమస్తమును, ఆవృత్య = ఆవరించి (వ్యాపించికొని), తిష్టతి = ఉన్నది, 


తౌ:- అది (ఆ బ్రహ్మము, ఆత్మ) అంతటను చేతులు, కాళ్లు గలదియు, అంతటను కన్నులు, 
తలలు, ముఖములు గలదియు, అంతటను చెవులు గలదియు నయి ప్రపంచమునందు సమస్తమును 
ఆవరించి (వ్యాపించికొని) యున్నది. 


వ్యాఖ్య: - ఆ పరబ్రహ్మను (పరమాత్మ) సర్వత్రనేత్రములు, చెవులు, ముఖములు గలిగియున్నదని 
చెప్పుటవలన, జీవులుచేయు పుణ్యపాపకార్యముల నన్నింటిని ఆతడు సదా గమనించుచునేయున్నాడని 
స్పష్టమగుచున్నది. ఈ సత్యమును తెలిసికొనినచో నిక పాపకృత్యముల నెవడు చేయగల్లును? మనస్సునందును 
ఆ పరమాత్మ వ్యాపించియుండు టవలన జీవుడుచేయు ప్రతిసంకల్పమున్ను ఆతని దృష్టియందు పడుచునే 
యుండునని భావము. ఇక్కారణమున ఏకార్యమైనను, ఏసంకల్పమైనను, అది యెంత రహస్యమైనది 
అయినప్పటికిని సర్వాంతర్యామియగు భగవంతునకు తెలియకపోదు. కాబట్టి జీవులు తమ 
యాచరణవిషయమై బహుజాగరూకులై పాపకార్యములను, పాపసంకల్పములను విడనాడి సన్మార్గమునే 
చేబట్టవలెను. 


దేవుడెచటనున్నాడు? అను ప్రశ్నకు సర్వత్రవ్యాపించియున్నాడని యిచట సమాధానమొసంగబడెను. 


“సర్వమావృత్యతిష్టతి' - సమస్తదృశ్యమును ఆవరించియున్నదని చెప్పుట వలన ఆత్మ దృశ్యముకంటె 
పరమై (అతీతమై) యున్నదని తేలుచున్నది. ఆవరించు వస్తువు ఆవరింపబడు వస్తువుకంటె 
అతీతమైయుండవలెనుగదా!  దృగ్వస్తువగు ఆత్మ (బ్రహ్మము) దృశ్యమునంతను ఆవరించి 
తనయందుంచుకొనినది. తనగుప్పిటయందు పెట్టుకొనినది. కాబట్టి అల్బమగు దృశ్యము నాశ్రయింపక, 
మహత్తరమగు దృగ్వస్తువునే (పరమాత్మనే) ఆశ్రయింపవలయును. 


15. సర్వేవ్రియగుణాభాసం సర్వేన్టియవివర్షితమ్‌ 
అసక్తం సర్వభ్నచ్చెవ నిర్గుణం గుణభోక్తృ చ. 

16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ 
సూక్ష్మత్వాత్తదవిజ్లేయం దూరస్థం చాన్తికే చ తత్‌. 

17. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్‌ 
భూతభర్సృ చ తజ్నేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 


730 గీతామకరందము [13వ అధ్యాయము 


18. జ్యోతిషామపి తజ్లో తిస్తమసః పరముచ్యతే 
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్‌*. 


టీక:- తల్‌= ఆ బ్రహ్మము, సర్వేగ్రియగుణాభాసమ్‌ ='సమస్తములైన ఇంద్రియముల యొక్క 
గుణములను ప్రకాశింపజేయునదియు, సర్వే న్రియవివర్ణితమ్‌ = సమస్తేంద్రియములులేనిదియు, అసక్రమ్‌ 
= దేనిని అంటనిదియు, సర్వభృల్‌ చ ఏవ = సమస్తమును భరించునదియు, నిర్గుణమ్‌ = (సత్త ్వరజస్తమో) 
గుణరహితమైనదియు, గుణభోక్ళ చ= గుణముల ననుభవించునదియు, భూతానామ్‌ = ప్రాణులయొక్క, 
బపా: = వెలుపలను, అన్హః చ= లోపలను(స్థితమ్‌ = ఉండునదియు), అచరమ్‌ = కదలనిదియు, చరమ్‌ 
ఏవ చ= కదలునదికూడను, సూక్ష్మత్వాల్‌ = అతిసూక్ష్యమై యుండు టవలన, అవిజ్ఞోయమ్‌ = (అజ్ఞానులకు) 
తెలియబడనిదియు, తత్‌ = ఆ బ్రహ్మము, దూరస్టమ్‌ = దూరముగా నుండునదియు, అన్లికే చ = 
దగ్గజిగాకూడ (ఉండునదియు), భూతేషు = ప్రాణులందు, తల్‌ = ఆ (బ్రహ్మము, అవిభోక్టమ్‌ చ = 
విభజింపబడనిదియైనను, విభక్టం ఇవ చ = విభజింపబడిన దానివలె, స్థితమ్‌ = ఉన్నదియు, భూతభర్హృ చ 
= ప్రాణులను భరించునది (పోషించునది)యు, గ్రసిష్ణు = లయ మొనర్చునదియు, ప్రభబిష్ణు చ = 
సృష్టించునదియును (అని), జ్లోయమ్‌ = తెలిసికొన దగినది, (మజియు) తల్‌ = ఆ (బ్రహ్మము, జ్యోతిషామ్‌ 


అవి =. _ ప్రాకాశించెడు  వస్తువులగు_ సూర్యచంద్రాగ్న్యాదిపదార్థములకుగూడ, జ్యోతిః = 
ప్రకాశమునిచ్చునదియు, _ తముసః పరమ్‌ = తమస్సు (అజ్ఞానము) కంటె వేజైనదియు (లేక 
అతీతమైనదియు), జ్ఞానమ్‌ = జ్ఞానస్వరూపమైనదియు, (చిన్మయరూపమును), జయమ్‌ = 


తెలియదగినదియు, జ్ఞానగమ్యుమ్‌ = (అమానిత్వాది) జ్ఞానగుణములచే బొందదగినదియు, సర్వస్య = 
సమస్త ప్రాణులయొక్క, వ్యాది = హృదయమునందు, విష్టితమ్‌ = విశేషించియున్నదియు, (ఇతి = అని), 
ఉచ్యతే = చెప్పబడుచున్నది. 


తౌ:- (జ్ఞేయస్వరూపమగు) ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను 
ప్రకాశింపజేయునదియు, _ సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును 
భరించునదియు, (సత్త్వరజస్తమో) గుణరహితమైనదియు, గుణముల  ననుభవించునదియు, 
ప్రాణులయొక్క వెలుపలను, లోపలను ఉండునదియు, కదలనిదియు, కదలునదియును, అతిసూక్ష్యమై 
యుండుటవలన (అజ్ఞానులకు) తెలియబడనిదియు, దూరముగనుండునదియు, దగ్గరగాకూడ 
నుండునదియు, విభజింపబడనిదియైనను ప్రాణులందు విభజింపబడినదానివలె నున్నదియు, ప్రాణులను 
సృష్టించునదియు, పోషించునదియు, లయింపజేయునదియు అని తెలిసికొనదగినది. మజీయు అది 
ప్రకాశించెడు సూర్యచం ద్రాగ్న్యాదిపదార్థములకుగూడ ప్రకాశమునిచ్చునదియు, తమస్సు (అజ్ఞానము) కంటె 
వేజైనదియు (లేక అతీతమైనదియు), జ్ఞానస్వరూపమైనదియు (చిన్మయరూపమును), తెలియదగినదియు, 
(అమానిత్వాది) జ్ఞానగుణములచే బొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు 
పోషించియున్నదియు నని చెప్పబడుచున్నది. 


వ్యాఖ్య:- ఈ ళ్లోకములందు జేయమగు -పరటబ్రహ్మమెట్టిదో వివరముగ తెలుపబడినది. 
“జ్ఞానగమ్యమ్‌' అని చెప్పుటవలన ఆ జ్ఞేయస్వరూపము పైన దెల్పిన జ్ఞానగుణములు గలిగియున్నప్పుడు 


* ధిష్టితమ్‌ - పాఠాంతరము 


13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 731 


మాత్రమే లభ్యమగునని స్పష్టమగుచున్నది. కర్మ = మార్గమునుగాని, _ భక్తిమార్గమునుగానిి, 
ధ్యానమార్గమునుగాని _ దేనిననుసరించినప్పటికిని తుద _కందజును ఈ _ జ్ఞేయస్వరూపమగు 
పరమాత్మనెటింగియే ముక్తిని బడయవలసియుండును. కాబట్టి ముముక్షువు జ్ఞానగుణముల 
సముపార్టనతోబాటు ఈ జ్ఞేయస్వరూప మననముకూడ గావించుచుండవలెను. 


వాసనాక్షయముతో బాటు తత్త్యజ్ఞానమున్ను గలిగియుండవలెనని అర్థము. సాధ్యవస్తువునుగూర్చిన 
పరిజ్ఞానము, సాధన రెండును ఉండవలెనని భావము. గీత యొక్క సారము, గీతయొక్క ధ్యేయము, 
లక్ష్యము ఈ జ్ఞేయ (పరబ్రహ్మ) తత్త్వమే కావున సాధకు లీ శ్లోకముయొక్క అర్థమును లెస్సగ భావించుచు 
తాముకూడ అట్టి పర(బ్రహ్మస్వరూలేయని చింతించుచు తమచిత్తములను ఆ జ్ఞ్లేయ బ్రహ్మమునందు 
లీనమొనర్చి, బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలెను. అదియే జీవితపరమావ ధి. 

అసక్తమ్‌ = దృక్‌ స్వరూపమగు ఆత్మ దృశ్యమును ఏమాత్రము అంటకనున్నది. 

“ బహిరన్తశ్చభూతానామ్‌ - భగవంతు డెచటకలడు? అను ప్రశ్న కిచట సమాధాన మొసంగబడినది. 
సమస్తచరాచర ప్రాణికో ట్లయొక్క వెలుపల, లోపలగూడ పరమాత్మ యున్నారని యిచట స్పష్టీకరింపబడినది. 


కావున జనులు తాముజేయు పాపపుణ్యములను భగవానుడు అతిసమీపముగనేయుండి చూచుచున్నారని 
యెటీంగి పాపకార్యములను చేయరాదు. 


“అచరం చరమేవ చి - ఒకే వస్తువు కదలుచును, కదలకయు నెట్టుండ గలదు? స్వప్నములో 
మనుజుడు స్వప్ప్నలోకదృష్ట్యా కదలుచున్నను వాస్తవముగ తన పడకపై కదలకనే పరుండియున్నాడుకదా! 
అట్లే స్వప్పతుల్యమగు ఈ జగత్తునందు ప్రాణికోట్లరూపమున కదలుచున్నను వాస్తవముగ బ్రహ్మరూపమున 
నిశ్చలముగనే పరమాత్మ వెలయుచున్నారు. లేక, ప్రాణికోట్లలో చరములగు మనుష్య పశుపక్ష్యాది 
రూపములతోను, అచరములగు శిలాపర్వతాదుల రూపముతోను వెలయుచున్నారనియు చెప్పవచ్చును. 


“సూక్ష్మాత్వాత్త దవిజ్ఞ్లేయమ్‌' - స్టూలాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అని మూడు కలవు. ఇవి 
ఒకదానికంటె మజీయొకటి సూక్ష్మతరములైనవి. వీనిలో మూడవదియగు చిదాకాశమే జ్ఞేయమగు 
పర (బ్రహ్మము. కావున అది అత్యంత సూక్ష్మమైనది. స్టూలదృష్టికి, ప్రాపంచకదృష్టికి, అజ్ఞాన దృష్టికి, అది 
గోచరింపదు. జ్ఞాననే త్రముచేతనే అయ్యది తెలిసికొనబడగలదు. 


“అన్తికే చ తత్‌” - పరమాత్మ జనులకు అతిసమీపమున నున్నారని యిట తెలుపబడినది. కావున 
దండించు అధికారి చెంతనేయున్నాడని భావించి పాపకృత్యము లెవ్వియు చేయరాదు. 


“అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్‌” - వాస్తవముగ పరమాత్మ ప్రాణికోట్లలో వేజువేజుగ లేరు. 
వారెన్నడును విభజింపబడి యుండలేదు. అవిద్యచేతనే అట్లు విభజింపబడియున్నట్లు గోచరించుచున్నారు. 
కనుకనే “ఇవి అను పదము ప్రయోగింపబడినది. కలశజలమందు, నదీజలమందు, సముద్రజలమందు 
సూర్యుడు వేట్వేటుగా గనుపించినను బింబరూపమున వారు అవిభక్తముగనే యున్నారు కదా! అట్లే 
పరమాత్మయునని యెటుంగవలెను. పుష్పమాలలో దారమువలె సమస్తభూతకోట్టయందు అవిభక్తులై 
వెలయుచున్న ఆ పరమాత్మ నెటింగి జన్మసార్థకత నొందవలెను. 


“భూతభర్త్ర చ, గ్రసిష్ణు ప్రభవిష్ణుచి - పుట్టించువారు, పోషించువారు, లయింపజేయువారు 
పరమాత్మయే. సృష్టిస్థితిలయకారకులు వారే. బ్రహ్మ, విష్ణు, శివరూపములు మూడును వారివే. 


732 గీతామకరందము [13వ అధ్యాయము 


“తమసః పరముచ్యతే” - ఈ బ్రహ్మాండములన్నియు, మనస్సు, బుద్ధి మున్నగునవియు తమస్సునందు 
- అనగా మాయయందు, అవిద్యయందు గలవు. పరమాత్మ ఆ తమస్సునకు అవల నున్నారు. కావున 
మాయావమాలిన్యము లెవ్వియు వారినంటవు. ముముక్షు లీ ప్రకారముగ తమ యథార్థస్వరూప 
మట్టిదోషరహిత పరబ్రహ్మమే యని సతతము భావించుచు, మాయాదోషములను దరికిజేరనీయక 
చూడవలెను. 


“జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యమ్‌' - మొదటిజ్ఞానమునకు శుద్ధచైతన్యమని అర్థము. రెండవజ్ఞానమునకు 
అమానిత్వాది గుణములని యర్థము. పరమాత్మకు జ్టేయమను నామధేయ మీ అధ్యాయమున 
నొసంగబడెను. అనగా తెలిసికొనదగినది” అని అర్థము. ప్రపంచములో ఇతరవస్తువులనెన్నిటిని 
తెలిసికొనినను, తెలిసికొనదగినదియగు బ్రహ్మమును తెలిసికొననిచో అవియన్నియు నిరుపయోగములే 
యగును. ఏలయనిన, ప్రపంచవస్తు జ్ఞానముచే జనులు జననవమురణప్రవాహమును తప్పించుకొను శక్తిని 
బడయజాలరు. 


భగవాను డెట్టు పొందబడునను ప్రశ్నకు “జ్ఞాన గమ్యము అని సమాధానమొసంగబడినది. అమానిత్వాది 
జ్ఞానగుణములచే భగవంతుడు పొందబడునని యర్థము. కావున ఎవరైనను సరియే భగవానుడు తెలిపిన 
ఈ అమానిత్వాది సద్గుణసంపత్తి కలిగియున్నచో ఆతడు జ్ఞేయమును తప్పక పాందియే తీరును. 


“హృది సర్వస్య విష్ణితమ్‌' అందటి హృదయములలో భగవంతు డధివసించుచున్నారని చెప్పబడినది. 
సర్వస్య అని చెప్పుటవలన పిపీలికాది బ్రహ్మపర్యంతముగల _ ప్రాణికోట్ల  హృదయమందును, 
స్థావరాదులందునుగూడ భగవానుడు వసించుచున్నారని అర్థము. కావున తన హృదయమందున్న 
పరమాత్మను బొందుటకు పాపికి, చండాలునకు కూడ హక్కుగలదు. ఆత్మ అందజీయొక్క జన్మహక్కు 
అయియున్నది. కావున జాతిమతవిచక్షణలేక సర్వులును నిరాటంకముగ వారిని పొందుటకు 
యత్నింపవచ్చును. 

హృదయమందు నివసించుచున్నారని చెప్పుటవలన భగవంతుడు జనులశరీరమందే అతిసమీపమున 
వర్తించుచున్నారని నిశ్చయించి పాపకార్యము లెవ్వియు చేయక, భగవ త్రాప్లికె నిరంతరయత్నశీలుడై 
యుండవలెను. 


ప్రః- “జ్టేయి మగు పరబ్రహ్మముయొక్క స్వరూపమును వర్ణింపుము? 


ఉ:- (1) ఆ జ్టేయవుగు పరబ్రహ్మము అంతటను చేతులు, కాళ్లు, కన్నులు, శిరస్సులు, 
ముఖములు, చెవులు గలదియు (2) అంతటను ఆవరించియున్నదియు (3) సమస్తేంద్రియముల 
గుణములను ప్రకాశింపజేయునదియు (4) సమస్తేంద్రియములు లేనిదియు (5) దేనిని అంటనిదియు (6) 
సమస్తమును భరించునదియు (7) సత్త రజస్తమోగు ణరహితమైన దియు (8) గుణముల ననుభవించు 
నదియు (9) ప్రాణులయొక్క వెలుపలను, లోపలను ఉండునదియు (10) కదలనిదియు (11) 
కదులునదియు (12) అతిసూక్ష్యమై యుండు టవలన (అజ్ఞానులకు) తెలియబడనిదియు (13) 
దూరముగానుండునదియు (14) దగ్గజగాకూడ నుండునదియు (15) విభజింపబడనిదియైనను ప్రాణుల 
యందు విభజింపబడినదానివలె నున్నదియు (16) ప్రాణులను సృష్టించునదియు, పోషించునదియు, 
లయింపజేయునదియు (17) సూర్యాది ప్రకాశకపదార్థములనుగూడ ప్రకాశింపజేయునదియు (18) తమస్సు 
(అజ్ఞానము) కంటె వేజైనదియు (లేక అతీతమైనదియు) (19) చిన్మయరూపమును (20) తెలియదగినదియు 


13వ అధ్యాయము] క్షేతక్షేత్రజ్ఞ విభాగయోగము 733 


(21) ( అమానిత్వాది) జ్ఞానగుణములచే పొందదగినదియు (22) సమస్తప్రాణులయొక్క హృదయమందు 
విశేషించియున్నదియు నని చెప్పబడుచున్నది. 


అ।| ఇవ్విధముగ క్షేత్రక్షేత్రజ్ఞుల రెండిటినిగూర్చి తెలిపి, అట్టి విజ్ఞానమువలన కలుగు ఫలితమును 
వచించుచున్నాడు - 
19. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః 

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 

టీకః:- ఇతి= ఈ ప్రకారముగ, క్షేత్రమ్‌ = క్షేత్రము, తథా = అట్లే, జ్ఞానమ్‌ = జ్ఞానము, జ్లోయమ్‌ 
చ= జ్ఞేయముకూడ, సమాసతః = సంక్షేపముగ, ఉక్రమ = చెప్పబడెను, ముద్భక్తః = నాభక్తుడు (నాయందు 
భక్తిగలవాడు), ఏతత్‌ = దీనిని, విజ్ఞాయ = తెలిసికొని, మద్భావాయ = నాస్వరూపమునుబొందుటకు 
(మోక్షమునొందుటకు), ఉవవద్యతే = తగినవాడగుచున్నాడు. 

తౌ:- ఈ ప్రకారము క్షేత్రము, అట్లే జ్ఞానము, జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి. నా భక్తుడు 
(నాయందు భక్తిగలవాడు) వీనినెజింగి నాస్వరూపమును (మోక్షమును, భగవదైక్యమును) బొందుట 
కర్ణుడగుచున్నాడు. 

వ్యాఖ్య:- “మద్భక్త ఏతద్విజ్ఞాయి - నాభక్తుడు దీనిని తెలిసికొని అనిచెప్పుట వలన భక్తుడు 
కానివాడు ఆ జ్ఞానాదుల నెజుంగజాలడనియు, పైనదెల్పిన జ్ఞానజ్జేయాదుల నెజుంగుటకు పూర్వము 
ప్రతివారున్ను భక్తుడు కావలసియున్నదనియు స్పష్టమగుచున్నది. భక్తియను పుష్పమునుండి జ్ఞానమనుఫల 
మావిర్భవించును. కావున ప్రప్రథమమున సర్వేశ్వరునిపై, సద్గురువులపై అచంచలభక్తి కలిగియుండి 
జపతపపూజసంకీర్తనాదులచే వారిని ఆరాధించువారికి వారు కరుణించి జ్ఞాన, జ్లేయముల నెటుంగగల 
“బుద్ధియోగము” నొసంగగలరు. తద్ద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్సాయుజ్యమునకు ('మద్భావాయ') 
తగినవారగుచున్నారు. అట్లుకాక భగవద్శక్తిలేనిచో వారెంతటి గొప్పపండితులైనప్పటికిని, భౌతికవిజ్ఞాన 
కుశలత్వము గలిగియున్నప్పటికిని ఈశ్వరీయ విజ్ఞానము, జ్లేయతత్త్వానుభవము వారికి కలుగజాలదని 
ఈక్టోకముద్వారా వెల్లడియగుచున్నది. మజియు జనులు సామాన్య భక్తితో తృప్తిపడక, సాధనాతిశయముచే 
క్రమముగ జ్ఞాన, జ్లేయములను గూడ నెజీగి మోక్షార్హులు కావలసియున్నారనియు విదితమగుచున్నది. 

మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవంతు డిచట సూటియైన సమాధానము నొసంగెను. ఈ 
జ్ఞానజ్జేయాది తత్త్వమును బాగుగ తెలిసికొనినవారే మోక్షార్హులని ఇచట వచింపబడినది. ఆ జ్ఞానాదులో 
భగవద్శక్తికలవారికే అబ్బుననియు తెలుపబడినది. 


ప్ర:- భగవత్సాయుజ్యమును (మోక్షమును) ఎవడు బొందగల్లును? 
ఉ:- జ్ఞానస్వరూపమును, జ్ఞేయస్వరూపమును బాగుగ తెలిసికొనినవాడు. 
ప్రః- జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలిసికొనగల్లును? 

ఉ:- భగవద్శక్తికలవాడు మాత్రమే. 


అ|| ఇంతదనుక జ్ఞానజ్టేయములను గూర్చి తెలిపి ఇక ప్రకృతి, పురుషులను వర్ణించుచున్నాడు - 


734 గీతామకరందము [13వ అధ్యాయము 


20. ప్రకృతిం పురుషం చెవ విద్ధ్యనాదీ ఉభావపి 
వికారాంశ్చ గుణాంశ్సెవ విద్ది ప్రకృతి సంభవాన్‌. 


టీక:- బ్రకృతిమ్‌ = ప్రకృతిని, పురుషమ్‌ చ ఏవ = పురుషుని, ఉభౌఅవి = రెండిటిని, అనాదీ = 
ఆదిలేనివని, విద్ది = తెలిసికొనుము, ఎికారాన్‌ చ = (మనోబుద్దీంద్రియాదుల) వికారములను, గుణాన్‌ చ 
ఏవ = (సత్త్వరజస్తమో) గుణములను, ప్రకృతినంభవాన్‌ = ప్రకృతివలన గలిగినవిగా నెటుంగుము. 


వ్యాఖ్య: - మాయ, ఈ సంసారము, బంధము - ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది 
ప్రశ్నించుచుందురు. రాత్రి నిద్రించినపిదప స్వప్నములో ఈ స్వప్పమెపుడు మొదలుపెట్టినది? అను ప్రశ్నకు 
ఫలానసమయమని ఎవరు ఎట్టు జవాబు చెప్పలేరో, అట్లే ఈ జాగ్రత్రపంచమును గూర్చియు 
నెటుంగవలెను. కనుకనే ఈ మాయను, ప్రకృతిని అనాది యని పేర్కొనిరి. అనాదియని సేర్కొనిరేకాని 
అనంతమని చెప్పలేదు. ఏలయనగా ఏక్షణమున మనుజునకు జ్ఞానోదయమగునో ఆ క్షణముననే “మాయి 
“ప్రకృతి “బంధము అంతమైపోవును. కాబట్టి ప్రకృతి, బంధము  అనాదియని యెవరును 
భయపడనవసరములేదు. జ్ఞాన ప్రాప్తికై యత్నించినచాలును. స్వప్పలోకములో స్వప్నము అనాదిగా 
కన్చించినను, మేలుకొనినచో అంతమైపోవునుగదా. ప్రకృతి అనాది, సాంతము అనియు; పురుషుడు అనాది, 
అనంతుడు అనియు నెజుంగవలెను. 

“వికారాంశ్చ గుణార్హ్చావ విద్ధి ప్రకృతిసంభవాన్‌' - ప్రకృతి పురుషుల యిరువురిలో పురుషుడు (ఆత్మ) 
నిత్యశుద్భుడు. వారిలో ఏవికారమున్ను ఉండజాలదు. కామ క్రోధసుఖదు:ఖమోహాది వికారములన్నియు 
ప్రకృతినుండియే జనించినవై యున్నవి. కావున జీవునకు ఈ కామఃక్రోధాది వికారములున్నంతవ టికు 
తానింకను ప్రకృతియందున్నవాడేయనియు, బంధయుతుడేయనియు, పురుషుడగు నిర్వికారపరమాత్మను 
చేరలేదనియు నెటుంగవలెను. జీవుడెపుడు ప్రయత్నపూర్వకముగ ఆ వికారములను పారద్రోలి చిత్తమును 
వాసనాశూన్యముగ గావించుకొనునో అపుడు మాత్రమే బంధవిముక్తిని బడసి, పురుషుడగు 
భగవంతునియందు వసింపగలడు. మజీయు ఏవైన దుఃఖములు, మనోవికారములు కలిగినపుడు “ఇవి 
ప్రకృతికి జెందినవేకాని నాకుగాదు. ఇవి నాస్వరూపములుకావు. నేను వీనికి సాక్షిని, నిర్వికారుడను అని 
దృఢముగ భావించుకొని దుఃఖరహితుడై మేరువుపగిది స్థిరచిత్తముగలిగి ఆయా వికారములను 
తొలగద్రోసికొనవలెను. 


అ॥ ప్రకృతి పురుషులను గుజించి ఇంకను వివరముగ తెలుపుచున్నాడు - 
21. కార్యకారణకర్త్పృత్వేే హేతుః ప్రకృతిరుచ్యతే 
పురుషస్సుఖదు:ఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. 
టీక: కార్యకారణకర్చృత్వే = కార్యకారణములను గలుగజేయుటయందు, ప్రకృతిః = ప్రకృతి 
(మాయ), హేతుః = హేతునని, ఉచ్యతే = చెప్పబడుచున్నది, సుఖదుఃఖానాం = సుఖదుఃఖములయొక్క, 


భోక్షృత్వే = అనుభవించుటయందు, పురుషః = .పురుషుడు., హేతుః = హేతువని, ఉచ్యతే = 
చెప్పబడుచున్నాడు. 


* కార్యకరణకర్తృత్వే - పాఠాంతరము 


13వ అధ్యాయము] క్షేత్రక్షేతజ్ఞ విభాగయోగము 735 


తా;- కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఃఖముల 
ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది. 


వ్యాఖ్యః:-  కార్యమనగా శరీరము.కారణమనగా _ ఇంద్రియ _మనోబుద్ధ్యహంకారములు, 
పంచభూతములు, శబ్దాదివిషయములు - వీనియన్నింటిని గలుగజేయునది (హేతువు) ప్రకృతి. ప్రకృతి 
జడమైనది. కావున సుఖదుఃఖముల ననుభవింపలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు. కావున ఆతనికి 
సుఖదుఃఖభోక్షృత్వముండ జాలదు. అయినను ప్రకృతియొక్క సంయోగముచే ఆ యా సుఖదుఃఖాదులను 
పురుషు డనుభవించునట్లు తోచుచున్నాడు. అంతియేకాని వాస్తవముగ నతనికి కర్తృత్వ భోక్షృత్వాదు 
లెవ్వియునులేవు. 


అ॥| ప్రకృతియొక్క గుణములతోటి కలయికయే జీవుని జన్మకు హేతువని వచించుచున్నాడు - 
22. పురుషః ప్రకృతిస్తో హి భుజ్హే ప్రకృతిజాన్‌ గుణాన్‌ 
కారణం గుణసజ్లోఇ_స్య సదసద్యోనిజన్మసు. 


టీక:- ప్రకృతిస్థః = ప్రకృతియందున్నవాడై, వురుషః = పురుషుడు (జీవుడు), ప్రకృతిజాన్‌ = 
ప్రకృతివలనబుట్టిన, గుణాన్‌ = (సుఖదుఃఖాది) గుణములను, భుజ్సేపా = అనుభవించుచున్నాడు కదా!, 
గుణసబ్ఞః = (ఆయా) గుణములతోటికూడికయే, అస్య = ఈ జీవునకు, సదసద్యోనిజన్మసు = 
మంచిచెడ్డ జన్మము లెత్తు టయందు, కారణమ్‌ = కారణము (అయియున్నది). 


తౌ:- ప్రకృతియందున్నవాడై పురుషుడు (జీవుడు) ప్రకృతివలన బుట్టిన (సుఖదుఃఖాది) 
గుణములను అనుభవించుచున్నాడు. ఆ యా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ 
నికృష్ణజన్మములెత్తుటయందు హేతువై యున్నది. 


వ్యాఖ్య: - జీవుడు ఈ సంసారబంధమున తగుల్కొనుటకును, ఉత్తమాధమజన్మలను బొందుటకును 
కారణమేమియో ఈ శ్లోకమున తెలుపబడినది. ప్రకృతియొక్క (సత్త్వరజస్తమో) గుణములతోటి, ఆయా 
గుణములవలనబుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతువగుచున్నది. 
పురుషుడు వాస్తవముగ నిర్వికారుడై, జన్మవర్ణితుడై, దృగ్రూపుడై యున్నను దృశ్యమగు దేహేంద్రియాదు 
లందు, ప్రాపంచిక పదార్థములందు అహంకార, మమకారములుగలిగి అట్టి దృశ్యోపాధితోను, 
దానిగుణములతోను సంయోగము గలిగియుండుటవలన వికారవంతుడై, జనన మరణములనొందుచు 
సంసారిత్వమును బడయుచున్నాడు. కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణ 
మీగుణసంగమేయని యెజింగి తన ఉపాధితోను, ఆ ఉపాధిగుణములతోను, సంగము, ఆసక్తి 
మమకారము, అహంకారము లేనివాడై, అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు, తద్రూపుడై 
వెలయుచున్నచో, ఇక జన్మాదిదుఃఖము లెచ్చట? దుఃఖభూయిష్టమగు ఈ జననమరణ ప్రవాహమునుండి 
తప్పించుకొనుటకు ఉపాయ మిదియొకటియే అయియున్నది. సంసక్తియే బంధము, అసంసక్తియే ముక్తి. 
ఒకపెద్ద “ఫ్యాక్టరీలో” అనేకచక్రములు, యంత్రములు పనిచేయుచున్నను, మూలస్థానమున గల పెద్దచ క్రము 
(Flywhee) నకు తగిలించియుండు బెల్టు తెగిపోయినచో వేలకొలది యంత్రములన్నియు ఒక్కుమ్మడి 
ఆగిపోవునుగదా! అట్లే ఈ జననమరణాదిరూప సంసారయంత్రాంగముంతయు, జీవుడు గుణములతో టి, 


736 గీతామకరందము [13వ అధ్యాయము 


ఉపాధితోటి, ప్రకృతితోటి సంగమును త్యజించినచో, ఆ క్షణమే నిలిచిపోవ జీవునకు మోక్షము 
కరతలామలకమగును. 


ప్రః- జీవుడు ఉత్తమ, నీచజన్మలను బొందుటకు కారణమేమి? 
ఉ:-- గుణములతోడ, ప్రకృతితోడ, ఆతని కలయికయే అట్టి జన్మాదిదుఃఖములకు కారణము. 
ప్రః- కాబట్టి జన్మరాహిత్యమునకు ఉపాయమేమి? 


ఉ:- వివేకముద్వారా ప్రకృతితోను, గుణములతోను, ఉపాధితోను, దృశ్యవిషయములతోను, 
సంగమును (సంసక్తిని) త్యజించుటయే. 


అ॥॥ ఈ దేహమందలి పురుషుడు (జీవుడు) సాక్షాత్‌ పరమాత్మయే యని వచించుచున్నాడు - 
23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః 
పరమాత్మేతి చాప్యుకో దేహేఇ_స్మిన్‌ పురుషః పరః. 


టీకః- పురుషః = పురుషుడు (ఆత్మ), అన్మినదేహే (సతి) అవీ = ఈ శరీరమునందున్నప్పటికిని, పరః 
= శరీరముకంటె వేటైనవాడును, ఉపద్రష్టా = సాక్షిగనుండువాడును, అనుమన్తాచ = అనుమతించువాడును, 
భర్తా = భరించువాడును, భోక్తా = అనుభవించువాడును, మహేశ్వరః = పరమేశ్వరుడును (గొప్ప ప్రభువు, 
నియామకుడును), పరమాత్మా ఇతి చ = పరమాత్మయుఅని, ఉక= చెప్పబడెను. 


తౌ:- పురుషుడు (ఆత్మ ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేజైనవాడును, సాక్షిభూతుడును, 
అనుముతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్ప ప్రభువు, 
నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు. 


వ్యాఖ్య: - “ఉపద్రష్టా' - యజ్ఞమునందు ' ఉపద్రష్ట అనువాడు సాక్షిమాత్రుడుగనుండును. అట్లే 
ఆత్మ శరీరమందున్నను "పరః - శరీరముకంటె వేజుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ 
వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు 
దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను. 


“మహేశ్వరః, పరమాత్మా, దేహేఇస్మిన్‌” - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, 
పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు 
అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వార్షికె దూర దూరములందు 
ప్రయాసపడి వెతుకనక్క అ లేదు. మటియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట 
వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను. 


“పరణ - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేటుగ, 
అతీతముగ నున్నదని తెలియుచున్నది. “పరఃపురుషఃి - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ 
అనియు అర్థము చెప్పవచ్చును. 


13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 737 


ప్ర:- పరమాత్మ యెట్టివాడు? 


ఉ:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేజుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3) 


అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, 
(పరమేశ్వరుడును) అయియున్నాడు. 


అ|| ఈ ప్రకారముగ ప్రకృతిపురుషులనుగూర్చి యెజుంగుటవలన గలుగు ఫలితమును 
వచించుచున్నాడు - 


24. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ 
సర్వథా వర్తమానోఇపి న స భూయో౭_భిజాయతే. 


టీకః:- యః = ఎవడు, ఏవమ్‌ = ఈ ప్రకారముగ, వురుషమ్‌ = పురుషుని, గుఖ్రైఃనవా = 
గుణములతోగూడిన (త్రిగుణాత్మకమైన), ప్రక్ళతిమ్‌ చ = ప్రకృతిని, వేత్తి = తెలిసికొనుచున్నాడో, సః = 
అతడు, సర్గ్వథావర్హమానః అవీ = ఎట్టున్నప్పటికిని భూయః = మజిల, న అభిజాయతే = పుట్టడు. 


తౌ:- ఎవడీ ప్రకారముగ పురుషుని (ఆత్మను), గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, 
ఆతడేవిధముగ నున్నప్పటికిని మజల జన్మింపడు. 


వ్యాఖ్య: - మటల జన్మనుబొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయమేమియో ఇచట 
సెలవిచ్చుచున్నారు. పురుషుడు (ఆత్మ) యెట్టివాడు? ప్రకృతి యెట్టిది? అను నీప్రకారముగ 
ఆత్మానాత్మవిచారణాసమర్భ్థుడైయుండు మనుజుడు, దృక్‌, దృశ్యములను బాగుగ వివేచించి చూడగలడు. 
కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై, బంధజనకమై, దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక 
గుణరహితమై, బంధచ్చిదమై, పరమానందరూపమైనట్టి పురుషునే (ఆత్మనే) ఆశ్రయించును. కావున ఆతడిక 
జన్మింపడు, ముక్తుడేయగును. ఏలయనగా ప్రకృతి, పురుషుల జ్ఞానముకలవాడు, అనాత్మను, అనగా 
దృశ్యమును, ప్రకృతిని తనకంటె (పురుషునికంటె) వేటుగజూచుచు అద్దానితో సంగము (కలయిక) 
లేకుండును. కనుకనే అట్టివాడు ముక్తుడై మజల జన్మింపడని వచింపబడినది. 

“సర్వథా వర్తమానో-పి' - అట్టివాడు ఎట్లున్నప్పటికిని - అని చెప్పుటచే సమాధినిష్ణుడైయున్నను, లేక 
లోకమున ( ప్రజోపకార) కార్యములను జేయుచున్నను, (బ్రహ్మచర్యాదిరూపమగు ఏ ఆశ్రమమందున్నను, 
మటల జన్మింపడని భావము. అతడెట్టువర్తించినను సర్వథాముక్తుడేయగును. అయితే “ఎట్లు వర్తించినను 
అనుదానికి అర్థము “నిషిద్ధాచరణ గలిగియుండినప్పటికిని అని యెవరును భావింపరాదు. ఏలయనిన 
నిషిద్ధాచరణగలవాడు ఆత్మానాత్మవివేకి యెన్నటికిని కానేరడు. మజీయు వివేకియగువాడు నిషిద్ధకృత్యముల 
నెన్నటికిని చేయనూ చేయడు. కావున ఇట్టి వాక్యముల యర్థమును గ్రహించుటయందు బహుజాగరూకుడై 
యుండవలెను. 


ప్రః- ప్రకృతి, పురుషులనుగూర్చిన జ్ఞానము గలిగియున్నచో ఫలితమేమి? 


ఉ:- అట్టి జ్ఞానము కలవాడు ఏ ప్రకారము వర్తించినను జన్మరాహిత్యమును బొందును. అతడు 
మటల జన్మింపడు. 


738 గీతామకరందము [13వ అధ్యాయము 


అ॥॥ వారివారి సంస్కారముల ననుసరించి జనులు పెక్కుమార్గములద్వారా పరమాత్మను 
సాక్షాత్కరించుకొని ముక్తులగుచున్నారని రెండు శ్లోకములలో తెలియజేయుచున్నాడు - 


25. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా 
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. 


టీక:- ఆత్మానమ్‌ = ఆత్మను, (ప్రత్యగాత్మను, లేక పరమాత్మను), కేబిత్‌ = కొందజు, ఆత్మనా = 
శుద్ధమగుమనస్సుచేత, ధ్యానేన = ధ్యానయోగము ద్వారా, ఆత్మని = తనయందు, పళ్ళన్లి = చూచుచున్నారు 
(సాక్షాత్కరించుకొనుచున్నారు), అన్యే = మటీకొందటు, సాంఖ్యేన యోగేన = సాంఖ్యయో గముచేతను, అవరే 
= ఇంకకొందటు, కర్మయోగేన చ = కర్మయోగముచేతను, (పశ్యన్తి = చూచుచున్నారు). 


తౌ:- ఆత్మను (ప్రత్యగాత్మను లేక పరమాత్మను) కొందటు శుద్ధమగు మనస్సుచే 
ధ్యానయోగముద్వారా తనయందు గాంచుచున్నారు (సాక్షాత్కరించుకొనుచున్నారు). అట్లే మటీకొందజు 
సాంఖ్యయోగముచేతను, ఇంక కొందటు కర్మయోగము చేతను చూచుచున్నారు. (అనుభూత 
మొనర్చుకొనుచున్నారు). 


వ్యాఖ్య: - జనులు వారివారి యంతఃకరణము ననుసరించి భిన్నభిన్న సంస్కారములు 
గలిగియుందురు. అట్టి సంస్కారముల కనుగుణ్యముగనే వారు భగవంతుని గూర్చి ప్రయత్నించుదురు. 
కొందు ధ్యానమందు, కొందటు భక్తియందు, కొందజు జ్ఞానమందు, కొందజు కర్మయందు ఇష్టము 
గలిగియుందురు. ఏ మార్గము ననుసరించినను శుద్ధచిత్తముతోగూడి ప్రయత్నించినయెడల భగవానుని 
సాక్షాత్కరింపగలరని యిట వచింపబడినది. అన్నియు ఒకే లక్ష్యమును పొందింపజేయుటవలన 
అన్నిమార్గములును _సమానములే యగును. వారివారి మనస్తత్త్వము ననుసరించి ఆ యా 
మార్గములననుసరించుటకు సర్వులు స్వతంత్రులై యున్నారనియు ఈ శ్లోకముద్వారా మజీయు రాబోవు 
శ్లోకములద్వారా స్పష్టము చేయబడినది. 

ఇచట ధ్యానయోగము, సాంఖ్యయోగము (జ్ఞానయోగము), కర్మయోగము అను మూడు 
యోగములు చెప్పబడినవి. భక్తియోగము ధ్యానయోగమం దంతర్భూతమై యుండుటచే నిట ప్రత్యేకముగ 
చెప్పలేదు. 

“పశ్యన్తి - చూచుచున్నారు అని చెప్పుటవలన, భగవంతుడు ఒక పరోక్షవస్తువుకాదని ప్రత్యక్షముగ 
జనులాతనిని గాంచగలరనియు, అనుభూత మొనర్చుకొనగలరనియు విదితమగుచున్నది. కావున ఇక 
దైవ ప్రాప్తివిషయమై జనులు సందేహింపనవసరములేదు. మజియు దేవుడున్నాడా లేడా యను 
సంశయమునకును ఇక తావు లేదు. ఏలయనిన “నీవు దేవుని చూడగలవు; మహాత్ములు ధ్యానాదులచే ఆ 
ప్రకారము చూచుచున్నారు అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగ చెప్పివైచిరి. 

“ఆత్మని - “తనయందే అని పేర్కొనుటవలన పరమాత్మ యెచటనోకాదు, తనయందే 
పాందబడుచున్నాడని వ్యక్తమగుచున్నది. దీనిచే భగవంతుని అతిసమీపత్వము వెల్లడియగుచున్నది. తన 
హృదయమందే పరమాత్మకలడని చెప్పుటచే ఆతన యితరత్ర వెతకుయత్నములను క్రమముగ తగ్గించుకొని 
మనుజుడు హృదయసంశో ధనమునకై గడంగవలసియుండును. మజీయు “ఆత్మనా” అని వచించుటచే ఏ 


47 


13వ అధ్యాయము] కేత్రక్షేతజ్ఞ విభాగయోగము 739 


మార్గము ననుసరించినను శుద్ధచిత్తమొకటియే తనయందున్న ఆత్మరూపమును పొందుటకై పైక సాధనమని 
(గ్రహించవలెను. అదియొకటియే మోక్షద్వారమును తెరచుటకు తాళపుచెవియై యున్నది. కావున 
మోక్షసాధనము వారివారి చేతులలోనే యున్నది. తమ మనస్సును తాము శుద్ధముచేసికొని, సంస్కరించుకొని 
పరమాత్మవైపునకు అగ్రసరులగుటయే ముక్తిసాధనము. 

సామాన్యముగ కొందజు కర్మయోగమును తక్కువగను, జ్ఞానయోగమును అధికముగను 
చెప్పుకొనుచుందురు. కాని భగవాను డిచట కర్మయోగమునకు జ్ఞానధ్యానయోగము లతో సరిసమానస్థాయి 
నొసంగి గౌరవించిరి. ఏలయనిన నిష్కామకర్మయోగము చిత్తశుద్ధిద్వారా జ్ఞానావిర్భావమునకు హేతుభూతమై 
జ్ఞానయో గఫలమగు భగవత్సాక్షాత్కారమును కలుగజేయుచున్నది. 

ప్రః- జనులు పరమాత్మను ఎచట సాక్షాత్కరించుకొనగలరు? 

ఉ:- తమ హృదయమందే. 

'ప్ర:- దేనిద్వారా? 

ఉ:- శుద్ధమనస్సుద్వారా. 

ప్ర:- ఏ ప్రకారముగ? 


ఉ:- కొందటు ధ్యానయోగముననుసరించి, కొందజు సాంఖ్యయోగము (జ్ఞానయోగము) 
ననుసరించి, మజీకొందజు కర్మయోగము ననుసరించి - పరమాత్మను సాక్షాత్కరించుకొందురు, 


26. అన్యే త్వేవ మజానన్తః శ్రుత్వాణ_న్యేభ్య ఉపాసతే 
తేఇ_పి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః. 


టీక:- అన్యేతు = మజికొందటైతే, ఏవమ్‌ = ఈ ప్రకారముగ, (ధ్యాన, సాంఖ్య, కర్మయోగముల 
వలన), అజానన్హః = తెలిసికొనజా లనివారలై, అన్యేభ్యః = ఇతరులవలన, శ్రుత్వా = (ఆ పరమాత్మను గూర్చి) 
విని (ఉపదేశింపబడి), ఉపాసతే = ఉపాసించుచున్నారు (అనుష్టించుచున్నారు), శ్రుతిపరాయణాః = 
శ్రవణమునందు ఆసక్తి, నిష్టగలవారగు, తేఅవీచ= వారుకూడ, మృత్యుమ్‌ = మరణమును(మరణరూపమగు 
ఈసంసారబంధమును), అతితరన్తిఏవ = తప్పకదాటుదురు. 


తాం మటీకొందతైతే ఈ ప్రకారముగ (ధ్యాన సాంఖ్య కర్మయోగము లవలన) తెలిసికొనజాలనివారై, 
ఇతరులవలన (ఆ పరమాత్మనుగూర్చి) విని ఉపాసించుచున్నారు. (అనుష్టించుచున్నారు). శ్రవణతత్పరులగు 
వారున్ను మృత్యువును (మృత్యురూపమగు ఈ సంసారమును) తప్పక దాటుదురు. 


వ్యాఖ్య:- ధ్యానజ్ఞానాది యోగములను గూర్చిన తత్త్వమును తెలిసికొనజాలనివారు శ్రద్ధతో 
గూడుకొని అనుభవజ్ఞులగు ఇతరులవలన విని తద్రీతి యనుష్టించినచో వారున్ను పైవారివలె 
మృత్యురూపసంసారమును దాటివేయగలరని ఇట చెప్పబడినది. “అజానన్తకి అని చెప్పుటచే 
యోగపరిజ్ఞానము, విద్య, పాండిత్యము లేకున్నను శ్రద్ధ భక్తి అనుష్టానములచే సంసారసము(ద్రమును 
దాటివేయవచ్చునని స్పష్టమగుచున్నది. వైద్యశాస్త్రపరిజ్ఞానము లేకున్నను వైద్యుడిచ్చిన మందును 


740 గీతామకరందము [13వ అధ్యాయము 


శ్రద్ధావిశ్వాసము లతో సేవించినచో రోగము నెమ్మదించునుగదా! వైద్యుడైనను తనకు రోగము వచ్చినచో ఆ 
ప్రకారము సేవించిననే రోగముపశమించును. కాబట్టి ఎవరికైనను అనుష్టానము ముఖ్యము. కనుకనే 
“ఉపాసతే అను పదముకూడ చేర్చబడెను. కేవలము విద్య, కేవలము శ్రవణముకూడచాలదు. ఆ రెండింటిలో 
అనుష్టానము కూడ చేరవలెను. అయితే తత్త్వపరిజ్ఞానము, విద్య లేకుండుటకంటె వానిని కలిగియుండు 
టయే శ్రేష్టము. ఒకవేళ ఏ కారణముచేతనైన అట్టివిద్య కలిగియుండని పక్షమున, ఇతరుల వలన 
చైవధర్మములను, పరమార్థసత్యములను వినియైనను అనుష్టించి తరించవచ్చుననియే యిట తెలుపబడినదని 
గ్రహించవలెను. కాబట్టి శాస్త్రపరిజ్ఞానము, _ విద్య _ఏకారణముచేనైన _సముపార్టించకనున్నవారు, 
చదువురానివారు దిగులుపడి కూర్చొనక మహనీయులవలన ఆధ్యాత్మిక రహస్యములను శ్రవణముచేసి వానిని 
చక్కగ ఆచరణయం దుంచుకొని తరించవచ్చును. తక్కినవారివలె వీరున్ను సంసారదుఃఖమును 
దాటివేయగలరు. *అతితరన్తే్యవ” అని చెప్పుటవలన తప్పక, దాటగలరని స్పష్టపజుపబడినది. 


“మృత్యుమ్‌” - *సంసారబంధమును దాటుదురు అని చెప్పక “మృత్యువును దాటుదురు అని ఇట 
చెప్పబడినది. దీనినిబట్టి ఈ సంసారస్థితి కేవలము మృత్యురూపమై, మృత్యుమయమైయున్నదని 
ద్యోతకమగుచున్నది. “మృత్యువును, సంసారస్థితిని” భగవానుడు ఏకార్థవాచకములు (Synonyms) గ 
వాడెను. ఈ విషయమును సాధకులు గుర్తెణింగి మృత్యురూపములేయగు ప్రాపంచిక (సాంసారిక) 
సుఖములను జూచి మురిసిపోక మరణరహిత పరమాత్మతో నైక్యమగుటకే యత్నించవలెను. 


ప్ర:- శాస్త్రపరిజ్ఞానము లేనివారుగాని, ధ్యానాదియోగములను దెలియనివారుగాని యెట్లు 
తరించగలరు? 


ఉ:- ఇతరులవలన తత్త్వమును శ్రవణముచేసి, చక్కగ అనుష్టించి తరించగలరు. 

ప్ర:- ఈ సంసారస్థితి యెట్టిది? 

ఉ:- మృత్యురూపమైయున్నది. 

ప్ర:- మృత్యువును మనుజు డెట్లు దాటగలడు? 

ఉ:- దైవతత్త్వమును పెద్దలవలన విని ఆ ప్రకార మాచరించినచో దాటివేయగలడు. 

అ॥॥ సమస్త పదార్థములున్ను క్షే త్రక్షే త్రజ్ఞుల సంయోగమువలననే కలుగుచున్నవని చెప్పుచున్నాడు - 
27. యావత్సంజాయతే కించిత్సత్త$ం స్థావరజజ్గమమ్‌ 

క్లేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ది భరతర్షభ. 

టీక:- భరతర్షభ = భరతవంశగ్రేష్ణుడవగు ఓ అర్యునా!, స్థావరజబ్లముమ్‌ = చరాచరాత్మకమైన, 


సత్త్వమ్‌ = వస్తువు, యావత్‌ కించిత్‌ = ఏదేది, సంజాయతే = పుట్టుచున్నదో, తత్‌ = అది, 
క్షే త్రక్షే తజ్ఞసంయోగాల్‌ = క్షేత్రక్షేత్రజ్ఞుల కూడికచేత, విద్ది = (కలుగునవి) ఎజుంగుము. 


తా భరతవంశశ్రేష్ణుడవగు ఓ అర్జునా! ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థ మేది 
పుట్టుచున్నదో, అదియదియంతయు క్షేతక్షేత్రజ్ఞులకూడిక వలననే కలుగుచున్నదని యెజుంగుము. 


13వ అధ్యాయము] క్షేత్రక్షే తజ్ఞ విభాగయోగము 741 


వ్యాఖ్య:- ప్రపంచమున ఏవస్తువుకూడ, వ్యక్తికూడ క్షే త్రజ్ఞుడగు పరమాత్మయొక్క సంయోగములెనిదే 
ఉద్భవించదని తెలుపబడుటవలన చరాచరములగు సమస్తప్రాణికోట్లయందును భగవానుని అస్తిత్వమును 
కలదని నిశ్చయించి సర్వభూతదయ గలిగి వర్తించవలెను. భగవంతుడు రాతియందున్నాడా? అను ప్రశ్నకు 
భగవానుని సంయోగములేనిచో అసలు రాయియే ఉద్భవించదని గీత చెప్పుచున్నది. స్థావరమగు రాతి 
విషయమే ఇట్లుండ నిక జంగమమగు మనుష్యాది ప్రాణికోటి విషయమై వేజుగ చెప్పవలెనా! కాబట్టి 
చెట్టుయందు, పుట్టయందు, రాతియందు, చీమయందు, _ పక్షియందు, మృగమునందు, 
మనుష్యునియందు, చండాలునియందు, (బ్రాహ్మణునియందు రాక్షసునియందు, దేవతయందు పరమాత్మ 
నివసించుచున్నారను విశ్వాసము కలిగియుండవలెను. 


ప్ర:- ఈ స్థావర జంగమ పదార్థములన్నియు నెట్లావిర్భవించుచున్నవి? 


ఉీః- క్షేత్రముయొక్కయు, క్షేత్రజ్జునియొక్కయు సంయోగము (కూడిక) వలన 
ఆవిర్భవించుచున్నవి. 


అ॥॥ సర్వభూతములందును సమముగ వ్యాపించియున్న పరమాత్మను తెలిసికొనువాడే నిజముగ 
తెలివిగలవాడని వచించుచున్నాడు - 


28. సమం సర్వేషు భూతేషు తిష్పన్తం పరమేశ్వరమ్‌ 
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి. 


టీక:- సర్వేమ భూతేషు = సమస్తప్రాణులందును, సమమ్‌ = సమముగ, తిస్టన్హమ్‌ = ఉన్నట్టి 
వరమేశ్వరమ్‌ = పరమాత్మను, వినళ్ళత్సు = (ఆ యా ప్రాణులదేహేదులు) నశించినను, అవినళ్నన్హమ్‌ = 
నశింపనివానినిగా, యః = ఎవడు, పశ్యతి = చూచుచున్నాడో, (తెలిసికొనుచున్నాడో) సః= అతడు, వళ్యతి = 
(నిజముగ) చూచుచున్నాడు, (ఆతడే యథార్థమును తెలిసికొనినవాడని భావము.) 


తౌ:- సమస్తప్రాణులందును సమము గనున్నట్టి పరమాత్మను, ఆయా ప్రాణులదేహాదులు నశించినను 
నశింపనివానినిగ ఎవడు చూచుచున్నాడో, (తెలిసికొనుచున్నాడో) ఆతడే నిజముగ చూచువాడగును. (విజ్ఞుడని 
భావము). 


వ్యాఖ్య:- భగవానుడు కొందజీయందు హెచ్చుగను కొందణియందు తక్కువగను లేరు. 
పుష్పములందు దారమువలె సమస్తప్రాణికోట్లయందును, సమముగ వ్యాపించియున్నారు. (సమమ్‌). 
మజియు “సర్వేషు అను పదముచే ఏ ఒకానొక ప్రాణిలోమాత్ర ముండుట కాదనియు, విశ్వమందలి 
సమస్తభూతకోట్లయందును భగవానుడధివసించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. 


“వినశ్యత్స్వవినశ్యన్తమ్‌” - దేహేద్యుపాధులు నశించినను అందున్న ఆత్మ పరమేశ్వరుడు 
నశించుటలేదు - అని తెలుపబడినది. దీనినిబట్టి దేహాది దృశ్య ప్రపంచమంతయు నాశశీలమైనదియు, 
నశింపనివస్తు వాక ఆత్మయే యనియు స్థిరపడుచున్నది. కావున అట్టి నశ్వరదేహాదిపదార్థములందు 
మమత్వములేక శాశ్వత ఆత్మవస్తువు కొటజికే అన్వేషింపవలయును. 


742 గీతామకరందము [13వ అధ్యాయము 


“యఃపశ్యతి సపశ్యతి” - దేహాద్యుపాధులు నశించినను ఆత్మ నశింపదని చూడగల్లువారే నిజముగ 
చూడగలవారని యిట పేర్కొనబడినది. కాబట్టి ఈసత్యమెజుంగని వారందటు నేత్రములున్నను వాస్తవముగ 
నేత్రవిహీనులేయని పై భగవద్వాక్యముల వలన స్పష్టమగుచున్నది. స్ఫూలనేత్రములున్నను, పైనదెల్పిన 
దృశ్యవినాశత్వ (బ్రహ్మ( ఆత్మ) సత్యత్వపరిజ్ఞానములేనివాడు అనగా జ్ఞాననేత్రములేనివాడు - అతడెంతటి 
లౌకిక విద్యావేత్తయైనను, ధనికుడైనను, సుందరుడైనను, బలవంతుడైనను, అధికారవంతుడైనను, 
రాజాధిరాజైనను - భగవానుని దృష్టిలో గ్రుడ్డివాడే యని తేలుచున్నది. కావున భగవత్రతిపాదితమగు ఈ 
సూత్రప్రకారము ప్రతివారును తాము వాస్తవముగ నేత్రములు కలవారా, లేనివారా యని చూచుకొని 
అజ్ఞానాంధత్వమును తొలగించుట్టకై ప్రయత్నించవలెను. భౌతికనేత్రములతో బాటు జ్ఞాననేత్రములనుగూడ 
సంపాదించుకొనవలెను. దేహాది దృశ్యపదార్థములను నాశవంతములుగను, ఆత్మను శాశ్వతముగ 
నెబుంగగల్గుటయే జ్ఞాననేత్రమును సంపాదించుట యగును. 


ప్ర:- పరమాత్మ యెచట నివసించుచున్నారు? 

ఉ:- సమస్తప్రాణులందును నివసించుచున్నారు. 

ప్ర;- ఏ ప్రకారముగ? 

ఉ:- సర్వప్రాణులందును సమముగ. 

ప్రః- దేహాదుల ప్రభావమేమి? 

ఉ:- అవి నాశవంతములైనవి. 

ప్రః- ఆత్మయొక్క స్వభావమేమి? 

ఉ:- ఆత్మ నాశరహితమైనది. దేహాద్యుపాధులు నశించినను అది నశింపకయేయుండును. 
ప్రః- లోకములో నేత్రములుగలవా డెవడు? 


ఉః:- దేహాదిదృశ్యపదార్థములు నశించినను ఆత్మ నశింపదను నిట్టి వివేకము, జ్ఞానదృష్టికలవాడే 
వాస్తవముగ నేత్రములు గలవాడు. 


అ॥। పరమాత్మ సర్వత్ర సమరూపమున వెలయుచున్నారని యెజుంగువాడు ముక్తుడు కాగల్లునని 
వచించుచున్నాడు - 
29. సమం పశ్యన్లి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్‌ 

న హినస్తాాత్మనాణ_౭_త్మానం తతో యాతి పరాంగతిమ్‌. 

టీక:- వా = ఏలయనగా, సర్వత్ర = సమస్తప్రాణులందును, సమవన్థీతమ్‌ = లెస్సగఉన్నట్టి, 
కళ్వురమ్‌ = పరమేశ్వరుని (పరమాత్మను), సమమ్‌ = సమానముగా, పశ్యన్‌ = చూచుచు (తెలిసికొనుచు) 


"13వ అధ్యాయము] క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 743 


ఆత్మనా = తనచేత, ఆత్మానమ్‌ = ఆత్మను (తన్ను), న పొనన్తీ = హింసించుకొనడు, తతః = అందుచేత, 
వరాంగతిమ్‌ = సర్వోత్తమగతిని (మోక్షమును), యాతి = పొందుచున్నాడు. 


తౌ:- ఏలయనగా - సమస్తప్రాణులందును లెస్సగ వెలయుచున్నట్టి పరమాత్మను సమముగ 
వ్యాపించియున్నట్టుజూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమ గతిని 
(మోక్షమును) బొందుచున్నాడు. 


వ్యాఖ్య:- సమం, సర్వత్ర, సమవస్థితమ్‌ - అను మూడుపదములను ప్రయోగించుటవలన 
భగవంతుడు (1) సమానముగ వర్తించుచున్నారనియు (2) సర్వత్రవర్తించుచున్నారనియు (3) లెస్సగా 
వర్తించుచున్నారనియు తెలియుచున్నది. ఈ ప్రకారముగ పరమాత్మను సమస్తప్రాణులందును సమముగ 
వీక్షించువాడు ఆ పరమాత్మను ప్రయత్నపూర్వకముగ నెట్లెనను తెలిసికొనుటవలన తన ఆత్మను తాను 
చంపుకొనుట లేదని తెలియుచున్నది. ఆత్మను తెలిసికొనకపోవుటయే ఆత్మను హింసించుట. అదియే * అత్మ 
హత్య. మజియు ఆత్మ నెటుంగనివాడు జననమరణ సంసారప్రవాహమునబడి కొట్టుకొనిపోయి నానాబాధలు 
పడుటవలనను తన ఆత్మను తాను హింసించుకొనినవాడేయగును. కావున వారివారి సంసారబాధలకు వారే 
కారకులని స్పష్టమగుచున్నది. ఆత్మను తెలిసికొనినచో ముక్తుడగుటచే ఆ బాధలెవ్వియు లేకుండును. కావున 
విజ్ఞాలగువారు తమ ఆత్మను హింసించుకొనక, ఆత్మహత్యకు గడంగక, సర్వత్ర సమముగ వ్యాపించియున్న 
పరమాత్మనెటింగి తత్ఫలితముగ సర్వోత్తమమగు మోక్షగతి నొందవలయును. మోక్షమును “పరాంగతిమ్‌' 
(ఉత్తమగతి) యని చెప్పుటవలన ప్రపంచములో గల పదవులన్నిటిలోను ఆత్మసాక్షాత్కారస్థితియే 
సర్వోత్తమమని తెలియుచున్నది. 


ప్ర;- పరమాత్మ అంతటను ఏ ప్రకారము వ్యాపించియున్నారు? 

ఉ:- సమానముగా. 

1ప్రః- ప్రపంచములో జీవుల సంసారబాధకు కారణమేమి? 

ఉ:- సర్వత్ర సమముగ వ్యాపించియున్న పరమాత్మను దర్శింపకపోవుటయే. 
ప్ర;- ఆ బాధకు బాధ్యు లెవరు? 


ఉ:- తానే. తన ఆత్మను తాను తెలిసికొనక - ఈ రూపమున ఆత్మహత్యను చేసికొనుచు ఆ యా 
బాధలకు గురియగుచున్నాడు. 


ప్ర:- జీవుల ఈ సంసారబాధకు నివారణోపాయమేమి? 
ఉ:- సర్వత్ర సమముగ వ్యాపించియున్న పరమాత్మను తెలిసికొనుటయే. 


ప్రః- ప్రపంచములోగల సమస్తపదవులలో, గతులలో శ్రేష్టమైనదేది? 


744 గీతామకరందము [13వ అధ్యాయము 


ఉ:- అత్మసాక్షాత్కారము, మోక్షము. 
ప్రః- మోక్ష ప్రాప్తికి ఉపాయమేమి? 


ఉ:- పరమాత్మ సర్వత్ర సమముగ వ్యాపించియున్నట్లు తెలిసికొని తన హృదయమున వారిని 
సాక్షాత్కరించుకొనుటయే. 


IT ప్రకృతియే సమస్తకార్యములను నెరవేర్చుననియు, ఆత్మ అకర్తయనియు తెలుపుచున్నాడు - 
30. ప్రక్నత్యెవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః 
యః పశ్యతి తథాఇ_ఇ_త్మానవముకర్తారం స పశ్యతి. 


టీక:- యః = ఎవడు, కర్మాణీ = కర్మములను, ప్రకృత్యా ఏవ = ప్రకృతిచేతనే, సర్వశః = 
సర్వవిధముల, క్రీయమాణాని = చేయబడుచున్నట్లుగను, తథా = అట్లే (మటియు), ఆత్మానమ్‌ = ఆత్మను, 
అకర్తారం చ = కర్తగానివానిగను, వళ్ళతి = చూచుచున్నాడో (తెలిసికొనుచున్నాడో), సః = అతడు, పళ్ళతి = 
(నిజముగ) చూచుచున్నవాడగును. 


తా:- ఎవడు కర్మములను ప్రకృతిచేతనే సర్వవిధముల చేయబడుచున్నట్టుగను, అట్లే ఆత్మను 
కర్తకానివానిగను చూచుచున్నాడో (తెలిసికొనుచున్నాడో) ఆతడే నిజముగ చూచుచున్నవాడగును. 


వ్యాఖ్య:- లోకములో సర్వత్ర సమస్తకర్మములను ప్రకృతియే జరుపుచున్నది. ఆత్మతటస్టుడుగ, 
సాక్టీభూతుడుగనున్నాడు. వాస్తవముగ అతడు కర్తకానేరడు. ఆతని సాన్నిధ్యమహిమచే ప్రకృతియే 
క్రియలన్నిటిని సర్వవిధముల నెజవేర్చుచున్నది. ఈ సత్యము నెజుంగువాడే వాస్తవదృష్టిగలవాడు. ఆతడే 
నిజముగ చూచువాడు. తక్కినవారు నేత్రములున్నను సత్యమును గాంచజాలనివారని అర్థము. ప్రపంచమున 
చాలమంది కరృత్వాదులను ఆత్మయందే ఆరోపించి “నేను చేయుచున్నాను, నేను దుఃఖించుచున్నాను - 
ఇత్యాదివాక్యములను పలుకుచున్నారు. వారు యథార్థమును చూచువారు కాదు. నేత్రములు గలిగియున్నను 
వారు సత్యమును గాంచజాలనివారు. కావున ఇట్టి జ్ఞాననేత్రమును సంపాదించుకొనవలెను. లేకున్న వారు 
భగవద్దృష్టియందు నేత్రవిహీనులే యగుదురు. వారు అంధకారమునందు (అవిద్యయందు) జీవించువారే 
యగుదురు. 


ప్ర;- ప్రపంచములో సమస్తకర్మలు దేనిచే చేయబడుచున్నవి? 
ఉ:- ప్రకృతిచే. 
ప్ర;- మజి ఆత్మ యేమి చేయుచున్నది? 


ఉ:- అది యేమియు చేయుటలేదు. అది అకర్త. దాని సాన్నిధ్యముచేతనే ప్రకృతి సమస్తమును 
జరుపుచున్నది. (మయా ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్‌). 


13వ అధ్యాయము] క్షేతక్షేత్రజ్ఞ విభాగయోగము 745 


ప్ర:- ఈ ప్రపంచమున యథార్థముగ నేత్రములు కలవాడెవడు? 


ఉ:- “ప్రకృతిచేతనే సమస్తకార్యములు చేయబడుచున్నవి. ఆత్మ అకర్త” అను జ్ఞానము కలవాడే 
ప్రపంచమున వాస్తవముగ నేత్రములుకలవాడు. తక్కినవారు నేత్రములున్నను లేనివారే యగుదురు 
(జ్ఞాననేత్రవిహీనులని భావము). 


అ॥॥ జీవుడు బ్రహ్మము నెపుడు పాందగలడో చెప్పుచున్నాడు - 
31. యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి 
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. 


టీక:- యదా = ఎప్పుడు, భూతప్పథగ్భావమ్‌ = ప్రాణికోట్లయొక్క వేట్వేలుగనుండుటను 
(పలువిధభేదములతో గూడిన ప్రపంచమును), ఏకస్థమ్‌ = ఒక్కదానియందు (ఆత్మయందు) ఉన్నదానిగను, 
చ = మటియు, తతః ఏవ = దానినుండియే, బిస్తారమ్‌ = విస్తరించుచున్న దానినిగను, అనుపళ్యతి = 
చూచుచున్నాడో, తదా = అప్పుడు, (సః = అతడు), [బ్రహ్మ = బ్రహ్మమును, సంవద్యతే = పొందుచున్నాడు, 
(లేక బ్రహ్మముగనే అగుచున్నాడు). 


తౌ:- ఎప్పుడు వేజ్వేజుగనున్న ఈ భూత ప్రపంచమంతను ఒక్కదానియందు (పరమాత్మయందు) 
ఉన్నదానిగను, మటియు దానినుండియే విస్తరించుచున్నదానినిగను వీక్షించునో, అపుడు (మనుజుడు) 
(బ్రహ్మమును పొందుచున్నాడు. (లేక బ్రహ్మముగనే అగుచున్నాడు). 


వ్యాఖ్య:- అనేక ప్రాణికోట్లతోగూడి వేజ్వేటుగా కనుపించు ఈజగత్తు వాస్తవముగ ఒకే స్వరూపమై 
యున్నది. 


ఒకే పరమాత్మయందది వేజ్వేటుగ కల్పింపబడినది. కావున ఈ వేజ్వేజురూపములు సత్యములుకావు. 
అవి దేనియందు కల్పింపబడినవో, అట్టి ఆత్మయే సత్యమైనది. ఈ రహస్యము నెపుడెటుంగునో అపుడు 
మనుజుడు (బ్రహ్మమునే పొందుచున్నాడు లేక బ్రహ్మముగనే అగుచున్నాడు. 

“అనుపశ్యతి - “పశ్యతి అని చెప్పక  అనుపశ్యతి' అను చెప్పుటవలన అట్టి ఏకత్వమును మాటిమాటికి 
అభ్యాసముద్వారా లెస్సగ చూడవలెనని భావము. 

“ బ్రహ్మసంపద్యతే తదా - మనుజుడు మోక్షము నెపుడు పొందగలడో ఆ సుముహూర్త మిచట 
తెలియజేయబడినది. అది ఒకానొక నిర్జిష్టసమయముకాదు. ఏ సుముహూర్తమం దాతడు భిన్నభిన్న 
రూపములతో గూడిన ఈ జగత్తును ఎకమగుపరమాత్మయందు కల్పింపబడియున్న దానినిగను దానినుండియే 
విస్తరించినదానినిగను తెలిసికొనునో, ఆ ముహూర్తమందే యాతడు అట్టి (బ్రహ్మజ్ఞానముచే (బ్రహ్మమునే 
పొందుచున్నాడు. (బ్రహ్మమందు లయమై బ్రహ్మరూపుడుగనే శేషించుచున్నాడు. అదియే మోక్షము). 


దీనినిబట్టి ఈ ప్రపంచమున అనేకత్వమునుజూచుట బంధలక్షణమనియు, ఏకత్వమునుజూచుట 
మోక్షలక్షణమనియు _స్ఫురించుచున్నది. కావున _విజ్ఞుడగువాడు నామరూపములను విడనాడి 
సచ్చిదానందములను గ్రహించుటద్వారా అనేకత్వమున ఏకత్వమునువీక్షించుటను అభ్యసించవలయును. 


746 గీతామకరందము [13వ అధ్యాయము 


ప్ర:- మనుజుడు (బ్రహ్మము నెపుడు పొందగలడు? 


ఉం ఎపుడీ భిన్నభిన్నరూపములతో గూడిన సమస్తప్రపంచమును ఒక్క పరమాత్మయందున్న 
దానినిగను, దానినుండియే విస్తరించినదానినిగను, వీక్షింపగల్ల్గునో' (అట్టి (బ్రహ్మజ్ఞానముచే) అపుడే 
(బ్రహ్మమును పొందగల్లును. 


అ।| ఇక మూడు శ్లోకములద్వారా ఆత్మయొక్క మహిమావిశేషమును, స్వభావమును వర్ణించు 
చున్నాడు - 


32. అనాదిత్వాన్నిర్గుణత్వాత్సరమాత్మాయ మవ్యయః 
శరీరస్తోఇ_పి కౌన్తేయ న కరోతి న లిప్యతే. 


టీకః- కౌన్హేయ = ఓ అర్జునా!, అనాదిత్వాత్‌ = ఆదిలేనివాడు (కారణరహితుడు) అగుటచేతను, 
నిర్గుణత్వాల్‌ = (త్రి) గుణరహితుడగుటచేతను, అవ్యయః = నాశరహితుడగు, అయం పరమాత్మా = ఈ 
పరమాత్మ, శరీరస్థః అవి = శరీరమందున్నవాడైనను, న కరోతి = ఏమియు చేయుటలేదు, న లిప్యతే = 
దేనితోను అంటబడుట లేదు. 


తౌ:- ఓ అర్జునా! ఆదిలేనివాడు (కారణరహితుడు) అగుటచేతను, (త్రి) గుణరహితుడగుట 


వలనను, ఈ పరమాత్మ శరీరమునందున్నప్పటికిని ఏమియు చేయకయు, దేనిచేతను అంటబడకయు 
నున్నాడు. 


వ్యాఖ్య:- ప్రపంచములోని సమస్తపదార్థములు ఆద్యంతములు కలవి. పరమాత్మ ఒకడే 
ఆద్యంతములు లేనివాడు. మజీయు అతడు( త్రి) గుణములు గాని, తజ్జనితవికారములు గాని లేనివాడు, 
నాశరహితుడు (అవ్యయుడు). వాస్తవముగ తానేమియు చేయుటలేదు. సర్వము తానే అయియుండుటచే 
ఇకపోవుటగాని, వచ్చుటగాని, చేయుట గాని యెట్లు పొసగ గలదు? అతడు అసంగుడు. దేనితోను 
అంటకనున్నాడు. స్వప్నపదార్థములను మేలుకొనినవా రెట్లు అంటగలరు? కావున శరీరము, మనస్సు, బుద్ధి 
మున్నగునవి అనేకకార్యములను జేయుచున్నను ఆత్మ సాక్షిగ, నిష్కియముగ, అసంగముగ సహజ 
ఆనందస్థితియందు వెలయుచున్నాడు. 


“శరీరోస్థోజపి - అని చెప్పుటవలన పరమాత్మ దూరమునలేడు. అతి సమీపమున వారివారి 
శరీరములందే యున్నాడని స్పష్టమగుచున్నది. కావున చెంతనే హృదయగుహయందు దాగుకొనియున్న ఆ 
దేవదేవుని కనుగొని ధన్యులగుటకు సర్వులును ప్రయత్నించవలెను. శరీరమొక దేవాలయమని, ఆత్మ 
మూలవిరాట్టని భావించి పవిత్రభావనలనే గలిగియుండులాగునను, _ పాపస్పర్శలేకుండులాగునను 
చూడవలెను. 


33. యథా సర్వగతం సౌక్క్మా్యదాకాశం నోపలిప్యతే 
సర్వత్రావస్థితో దేహే తథాణ_ఇ త్మా నోపలిప్యతే. 


13వ అధ్యాయము] క్షేతక్షేత్రజ్ఞ విభాగయోగము 747 


టీకః- సర్వగతమ్‌ = సర్వత్రవ్యాపించియున్న, ఆకాళమ్‌ = ఆకాశము, సోౌక్ష్మ్మ్యాత్‌ = 
సూక్ష్మమగుటవలన, యథా = ఏ ప్రకారముగ, న ఉపలిప్యతే = (ధూళిమున్నగువానిచే) అంటబడదో, తథా 
= ఆప్రకారమే, సర్వ(తదేహే = శరీరమునందంతటను (లేక, సకలశరీరములందును), అవస్థితః = ఉన్న 
(వ్యాపించియున్న), ఆత్మా = పరమాత్మ న ఉపలిప్యతే = (శరీరగుణదోషములచే) అంటబడడు. 


తౌ:- సర్వత్రవ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారముగ ( ధూళిమున్నగువానిచే) 
అంటబడదో, ఆ ప్రకారమే శరీరమందంతటను (లేక, సకలశరీరములందును) వెలయుచున్న పరమాత్మ 
(శరీర గుణదోషములచే) అంటబడకనున్నాడు. 


వ్యాఖ్య:- దృశ్యప్రపంచములో అతిసూక్ష్మమైనవస్తువు ఆకాశము. కావున దానిని దృష్టాంతముగ 
తీసికొని ఆత్మయొక్క నిర్లేపత్వ, సర్వవ్యాపకత్వ, సూక్ష్మత్వ, నిర్మలత్వములు బోధింపబడినవి. చిన్నచిన్న 
ఉపమానములద్వారా గొప్పగొప్పబోధలను తెలియజెప్పుట గీతయొక్క ఒకానొక విశిష్టత. ఆకాశము అని 
చెప్పినందువలన ఆత్మ ఆకాశమని యెవరును భావింపరాదు. ఆకాశమువలె అతిసూక్ష్మమైనదని మాత్రమే 
యెజుంగవలయును. ఆకాశము బురద మొదలగువానియందు వ్యాపించియున్నను, వానిగుణదోషములచే 
అంటబడనట్లు, ఆత్మయు దేహమందంతటను వ్యాపించియున్నప్పటికిని, దాని సుఖదుఃఖాదులచేగాని, 
జననమరణాదులచేగాని ఏ మాత్రము అంటబడదు. మజియు మేఘమునందు ఎన్ని మెజుపులు, 
పిడుగులు, నీరు, వడగండ్లు, నలుపుదనము, శీతలత్వము మొదలైనవియున్నను, ఆకాశమునకు 
ఆ గుణదోషములు ఏవియు అంటనట్టు ఆత్మకున్ను శరీరసంబంధ, మనస్సంబంధ, సుఖదుఃఖాదులు 
ఏమాత్రమున్ను అంటనేరవని చక్కగ భావనజేసి గంభీరాత్మస్వరూపుడుగ సాధకుడు స్థితుడై యుండవలెను. 
తాను వాస్తవముగ ఆత్మస్వరూపుడే కావున తనను దేహమునకు సాక్షిగాను, దేహాతీతుడుగాను 
చింతనజేయుచు దేహసంబంధబంధముగాని, సుఖదుఃఖాదులుగాని తనకు లేవని తలంచి గంభీరముగ, 
నిర్భయముగ, ఆనందముగ నుండవలెను. 


“సర్వత్రావస్థితోదేహే” - అని చెప్పినందువలన, (వెనుకటి శ్లోకమునందు తెలుపబడిన విధముగ) 
భగవంతుడు అతిసమీపమున - శరీరముననే - వర్తించుచున్నాడు. కావున పవిత్రాచరణచే వారిని 
హృదయమందే సాక్షాత్కరించుకొనవలయును. శరీరము 'దేవనిలయము, దేవసన్నిధి యని భావించి 
దుష్కృత్యములను, పాపకార్యములను, పాపసంకల్పము లను దరికి జేర్చరాదు. మజీయు ఏజాతివారైనను, 
ఏమతమువారైనను, స్త్రీయైనను, పురుషుడైనను తనశరీరమున దేవదేవుడగు జగన్నాథుడు నివసించుచున్నాడని 
నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగ యత్నించవలెను. అతడు దేహమున 
ఎక్కడున్నాడోయని పంచకోశములను వెతకివెతకి, మనస్సును శోధించి తుదకు అతనిని కనుగొనుటలో 
విజయము గాంచవలెను. ప్రయత్నశీలునకు అతడు దొరికియేతీరును. 


ప్రః- పరమాత్మయొక్క స్వభావమేమి? 


ఉ:- ఆతడు శరీరమందున్నను ఆకాశమువలె నిర్లేపుడై, దేహసంబంధ సుఖదుఃఖాదులచే ఏ 
మాత్రము అంటబడకనుండును. 


34. యథాప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః 
క్షేత్రం క్షేత్ర తథా కృత్స్నం ప్రకాశయతి భారత. 


748 గీతామకరందము [13వ అధ్యాయము 


టీక:- భారత = ఓ అర్షునా!, ఏక? = ఒకడైన, రవిః = సూర్యుడు, ఇమమ్‌ = ఈ, కృతమ్‌ = 
సమస్తమైన, లోకమ్‌ = లోకమును, యథా = ఏలాగున, ప్రకాళయతి = ప్రకాశింపజేయుచున్నాడో, తథా = 
ఆలాగుననే, క్షేత్రీ = క్షేత్రజ్ఞుడు (పరమాత్మ), కృత్సమ్‌ = సమస్తమైన, క్షేత్రమ్‌ = క్షేత్రమును, ప్రకాశయతి 
= ప్రకాళింపజేయుచున్నాడు. 


తా:- ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్తలోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే 
క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్తక్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు. 


వ్యాఖ్య:- ఆత్మయొక్క నిర్లేపత్వమును ఆకాశదృష్టాంతముద్వారా చెప్పి ఇపుడిక ప్రకాశత్వమును 
సూర్యుని దృష్టాంతముద్వారా చెప్పుచున్నాడు - సూర్యుడు లోకమంతటికిని సాక్షిగ నున్నవాడై, ఈలోకము 
నెట్లు ప్రకాశింపజేయుచున్నాడో, ఆ ప్రకారమే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ దేహేంద్రియ మనోబుద్భా్యాది 
దృశ్యజగ[ద్రూపక్షేత్రమునంతను ప్రకాశింపజేయుచు సర్వసాక్షియై వెలయుచున్నాడు. సూర్యుడు లేనిచో 
జగత్తు నిర్వీర్యమైపోవునట్లు ఆత్మతేజములేనిచో దేహేంద్రియ మనోబుద్దా్యదులన్నియు శక్తివిహీనములై 
పోవును. 

“కృత్సమ్‌” - అని చెప్పినందువలన కేవలము జాగ్రత్సదార్థములనే గాక స్వప్పసుషుష్త్యాదులందలి 
: పదార్థములను, అట్లే భూతభవిష్యత్పదార్థములనుగూడ పరమాత్మ ప్రకాశింపజేయుచున్నాడని భావము. 

ఆత్మయొక్క ఈ నిర్లేపత్వ, ప్రకాశత్వ, సర్వసాక్షిత్వాది స్వభావములను, భగవానుడు తెలిపిన ఆయా 
దృష్టాంతములను స్మరించుటద్వారా సాధకుడు లెస్సగ భావనచేయుచు తాను వాస్తవముగ అట్టి 
అసంగచిద్రూపుడేకాని దేహేంద్రియాది జడ పదార్థములు కాదని దృఢముగ నిశ్చయింపవలెను. 


ప్ర:- పరమాత్మ ఈ లోకమునంతను ఏ ప్రకారము ప్రకాశింపజేయుచున్నాడు? 
ఊ:- సూర్యుడు సమస్తలోకమును ప్రకాశింపజేయువిధమున. 


అ।| క్షేత్రక్షేత్రజ్ఞులనుగూర్చిన పరిజ్ఞానము గలవారికి కలుగు ఫలితమును వచించి 
ఈ అధ్యాయమును ముగించుచున్నాడు - 


35. క్షేత్రక్షే త్రజ్ఞయోరేవమన్రరం జ్ఞానచక్షుషా 
భూత ప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్‌. 


టీక:- యే = ఎవరు, జ్ఞానచక్షుషా = జ్ఞానదృష్టిచేత, ఏవమ్‌ = ఈ ప్రకారముగా, క్రేతక్షేతజ్ఞయోః 
క్షేత్రక్షేత్రజ్ఞాలయొక్క, అన్హరమ్‌ = భేదమును, భూత ప్రక్ళతిమోక్షం ఛ = భూతములకు 
౦బంధించియుండు (లేక కారణమైన) ప్రకృతి (అవిద్య) నుండి విముక్తినాందించు ఉపాయమును, విదుః 
తెలిసికొనుచున్నారో, తే= వారు, వరమ్‌ = పరమాత్మపదమును (మోక్షమును), యాన్తి = పొందుచున్నారు. 


ల ॥ 


తౌ:- ఎవరు జ్ఞానదృష్టిచేత ఈ ప్రకారముగ క్షేత్రక్షే త్రజ్ఞులయొక్క భేదమును, భూతములకు 
సంబంధించియుండు (లేక, కారణమైన) ప్రకృతి (అవిద్య) నుండి విముక్తిని కలుగుజేయు ఉపాయమును 
తెలిసికొందురో వారు పరమాత్మపదమును (మోక్షమును) బొందుదురు. 


13వ అధ్యాయము] క్షేతక్షేత్రజ్ఞ విభాగయోగము 749 


వ్యాఖ్య: - “ఏవమ్‌ - (ఈ ప్రకారముగా) - అని చెప్పుటవలన ఈ అధ్యాయమందు తెలుపబడిన 
దృగ్ధృశ్యవివేకమే, క్షేత్రక్షేత్రజ్ఞులనుగూర్చిన జ్ఞానమే కైవల్య ప్రాప్తికి హేతువని నిరూపింపబడినది. కావున ఇది 
సామాన్యమైనది కాదనియు మోక్షమునకు సోపానమువంటి దనియు ముముక్షువులు గుర్తెటజీంగి 
భగవద్వాక్యములపై విశ్వాసమునుంచి, అద్దానిని సాధించి తరించవలయును. 


“అన్తరమ్‌' - (భేదమును) - సామాన్యులందటును దృద్భృశ్యములను, క్షేత్రక్షేత్రజ్ఞులను 
కలిపివేయుచున్నారు. “నేనే దేహము, నేనే మనస్సు, నేనే సుందటుడను, నేను ఫలానిజాతివాడను - అని 
ఈప్రకారముగ జీవుడు క్షేత్రముతో నైక్యమొంది పోవుచున్నాడు. అదియే దుఃఖములకు కారణము. 
బంధహేతువదియే. వాస్తవముగ జీవుడు క్షేత్రజ్ఞుడగు ఆత్మయేకాని క్షేత్రముకాదు. తాను క్షేత్రమునకు 
(దేహాదులకు) సాక్షియగు క్షేత్రజ్ఞుడేయనియు, క్షేత్రము తనకంటె వేఅనియు, దుఃఖాదులనుపొందునది 
క్షేత్రమేకాని తాను కాదనియు, తానద్దానికి వేజుగా సాక్షిగా నున్నాడనియు విచారణచే తెలిసికొని, ఇట్టి 
జ్ఞానదృష్టిగలిగి ఆ రెండిటిని (క్షేత్రక్షేత్రజ్ఞులను) విభజించి చూచుటయే ఈ అధ్యాయమందు తెలుపబడిన 
బోధ. 


“భూత ప్రకృతిమోక్షం చి - జీవుడు అనాదికాలమునుండి ప్రకృతి (మాయ)చే బద్భుడైయున్నాడు. 
ఇపుడు జ్ఞానాదిసాధనలచే దానినుండి విడుదలను బొందుటకై యత్నించుచున్నాడు. 'ప్రకృతివిమోచనమే 
ప్రతిజీవియొక్కయు పరమకర్తవ్యము. ప్రకృతి నుండి ఆ ప్రకారము విడుదలను బొందుటయే మోక్షము. 
మోక్షమనగా ఆకాశమునగాని, పాతాళమునగాని, లేక మజీయొకచోటగాని ఉంచబడిన వస్తువుకాదు. 
అజ్ఞానవశమున ఇంతకాలము ప్రకృతితో గూడియున్న తాను, జ్ఞానదృష్టిని సముపార్టించి అద్దాని నుండి 
(ప్రకృతినుండి) విముక్తిని బొందుటయే మోక్షము. కనుకనే “జ్ఞానచక్షుషా అని చెప్పబడినది. కావున 
'ప్రతివారును బంధవిముక్షికె జ్ఞాననేత్రమును, విచారణాసామర్థ్యమును, క్షేత్రక్షేత్రజ్ఞ విభేద పరిజ్ఞానమును 
తప్పక పొందవలసియున్నారు. వేజుదారిలేదు. “నాకేల మోక్షము కలుగలేదు అని ప్రశ్నించువారు ముందుగా 
తనకు జ్ఞాననేత్రము లభించినదాయని చూచుకొనవలెను. అట్టిజ్ఞానమో, చిరకాలము భగవంతుని భక్తితో 
సేవించుటవలన, ఆరాధించుటవలన సంప్రాప్తింపగలదు - (తేషాం సతతయుక్తానాం... దదామిబుద్ధి 
యోగం). కాబట్టి భక్తిచే ఉపాసనచే, పరోపకారాది పుణ్యకార్యములచే భగవానుని ప్రీతితోసేవించి, 
భగవత్కృపచే జ్ఞాననేత్రమును (బుద్ధియోగమును) బడసి తద్ద్వారా క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్యగల భేదమును 
తెలిసికొని తాను క్షేత్రజ్ఞుడేకాని క్షేత్రముకాదని భావించుచు జీవుడు మోక్షము నొందవలసి యుండును. 
దుఃఖరాహిత్యమునకు, పరమానంద ప్రాప్తికి జీవు డవలంబించవలసిన పద్ధతి ఇదియే యని భగవాను డిచట 
అసందిగ్ధముగ చెప్పివైచిరి, 


“యే విదుర్యాన్తి తే పరమ్‌” - అని “యచ్చబ్ద' ప్రయోగముచేయుటవలన, ఎవరైనను సరియే, ఏ 
మతమువారైనను, ఏ ఆశ్రమమువారైనను, ఏ కులమువారైనను, జ్ఞాననేత్రమును పొందినచో వారు తప్పక 
ముక్తులగుదురని స్పష్టముచేయబడినది. “యాన్తి అను పదముచే వారట్టి మోక్షస్థితిని నిస్సందేహముగ 
బడయగలరని నిరూపించబడినది. కావున ముముక్షువులిక తమ బంధవిమోచనమునం దేలాటిసంశయ 
మును ఉంచుకొనక, భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి ప్రయత్నపూర్వకముగ జ్ఞానదృష్టినిబడసి 
(బబ్రహ్మసాయుజ్యము నొందవలయును. 


ప్ర:- మోక్షమనగా నేమి? 


750 గీతామకరందము [13వ అధ్యాయము 


ఉ:- ప్రకృతి (మాయ, అవిద్య) నుండి విడుదలయే. 
ప్ర:- అట్టి మోక్షము నెవరు పొందగలరు? 

ఉ:-- క్షేత్రక్షేత్రజ్ఞుల విభేదమును చక్కగ నెజుంగువారు. 
ప్ర;- అట్టి భేదమును దేనిచే నెజుంగగలరు? 

ఉ:- జ్ఞానదృష్టిచే, వివేకముచే. 

'ప్ర:- కాబట్టి మోక్షమునొందుట కుపాయమేమి? 


ఉ:- జ్ఞానదృష్టిని బడసి క్షేత్రక్షేత్రజ్ఞుల భేదము చక్కగ తెలిసికొనుటయే. 


ఓమ్‌ 


ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు (బ్రహ్మవిద్యాయాం యోగశాగస్తే 
శ్రీకృష్ణార్ణునసంవాదే కర్మయోగోనామ 
తయోదశో ౭. ధ్యాయః. 
ఇది ఉపనిషత్రతిపాదకమును, (బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, 
శ్రీకృష్ణార్ణున సంవాదమునగు శ్రీ భగవర్గీతలందు క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమను 
పదుమూడవ అధ్యాయము. 
ఓమ్‌ తత్‌ సత్‌ 


